శ్రి మదాంధ్ర 
రామాయణము 


బాల కాండము. 
మూలము 
త్రీ వాల్మీకి రామాయణము 


ప్రణీతము 


పోచిరాజు కామేశ్వర రావు 


బాల కాండము. 
మూలము 
త్రీ వాల్మీకి రామాయణము 


ప్రణీతము 


పోచిరాజు కామేశ్వర రావు 


శ్రీమదాంధ్ర రామాయణము 


(మూలము: శ్రీవాల్మీకి రామాయణము) 
ఉపోదాతము. 
ఖు 


సాక్షాబ్బీమన్నారాయణు-డైన శ్రీరామ చంద్రున కంకితముగా శ్రీవాల్మీకి మహర్షి విరచిత రామాయణమునకు సంపూర్ణ నిర్వచ 
నాంధ్రీకరణ కావ్యముగ శ్రీమదాంధ్ర రామాయణమును రచింప సంకల్పించి సీతా సమేత శ్రీరామచంద్రుని దయార్ద వీక్షణముల సకల 
సవ్యాకరణ శాస్త్ర కోవిదుం డాంజనేయుని కృపా వృష్టి భగవానుని శ్రీ వాల్మీకి మహర్షి దివ్యాశీర్వచన ప్రాభవమున నేను గృతకృత్యుండ 
నైతిని. శ్రీమదాంధ్ర రామాయణమున నాటు కాండములు నైదువందల ముప్పది యేడు సర్గములు షోడశ సహస్రాధిక పద్యములు 
విరాజిల్లుచున్న వి. 

కేవల మాంధ్ర భాషలో మాత్రము విలసిల్లు నర్ధ భేద సంయు తార్భానుస్వారములను విస్మరింపక, నాధునిక కాలమున 
ననాదరమునకు గుటీ యగుచున్న వ్యాకరణమున కుచిత స్థానము కల్పించి ముఖ్యముగా విసంధి ద్రుత సంధి రాహిత్యాది దోష 
ముల విసర్జించి ముందు తరముల వారికి నమ లాంధ్ర భాషా మకరందము నంద జేయ నెంచి శ్రమించి చేసిన యీ 
బృహత్కార్యమును బండితు లాదరింతురని నా దృఢ విశ్వాసము. 

లక్షణములకు నీ కావ్యము లక్ష్యముగా భాసిల్లం గలదనినా నమ్మకము. 


మానవమాత్రులకుం బ్రమాదము అతి సహజములు దుర్నివార్యములు గనుక ననేక పర్యాయములు క్షుణ్ణముగాం బరిశిలించి 
పరిష్కరించినను కొన్ని మదీయ దృష్టిపథమ్ము నేమజించి యవశేషము లైనవి గోచర మైనం బాఠక మహాశయులను నాకు 
దెలియ జేయ మని మనవి చేసికొనుచున్నాను. వానిం బరిశిలించి తదనుగుణముగా సవరింపం గలవాండను. 


విబుధజన విధేయుండు 
పోచిరాజు కామేశ్వర రావు 
గ్రంధకర్త. 


రాయపూర్‌. 
29-9 - 2023. 


శ్రీమదాంధ్ర రామాయణము 


(మూలము: శ్రీవాల్మీకి రామాయణము) 
అవతారిక 
ఇష్ట దేవతా ప్రార్థనము: 


శ్రీకైవల్య విలగ్న మానసుండ నై చింతింతు శ్రీరాఘవుం 
లోకోద్ధారుని నిత్యసత్య సువచో రోచిష్ణు యాగావనుం 
గరైకేయీ వచ నానుకర్ము( బితృ వా క్సాఫల్య వాంఛాత్మునిన్‌ 
శ్రీకాంతా హరణార్తి రావణ శిరశ్ళేదైక కార్యోన్ముఖున్‌ 


విఘ్నారణ్య కుఠార! భక్తజన దుర్భే దావనీ వాస పా 

పఘ్నా! నిర్భర పూజితాంఘ్రి యుగ! దుర్వా రోగ్ర దుర్దాంత శ 
త్రుఘ్నోదార దయా రసామృత మహోత్తుంగాత్మ! షడ్వక్త గ 
ర్వఘ్నా! విఘ్నపతీ! నుతింతు మదినిన్‌ వారింప విఘ్నావళిన్‌ 


పద్మ సుఖాస నాంబురుహ భావ విధాతృ సరస్వతీ ధవుం 
బద్మ దళాక్ష తామరస ఫాండ జగత్రయ నిత్య రక్షకుం 
బద్మభ వాంగ కోద్బవ శివప్రద చండ దశైక రుద్రులం 

బద్మ సు వర్ణ నామ ముని వంద్య సురేశులం గొల్లు ముక్తికై 


వనజ దళాయతాక్షి నిజ భక్తజనావన సత్రియా రతై 
క నిజ మనోరథప్రకర( గంజ ముఖాంబుజ వారిరాశి సం 
జనిత రమాభిధాన విలసల్లలితాంబుజ హస్త హస్తి భా 


జన జల భాసమాన శిర జక్రధరాంగన లక్క్మి( దల్పొదన్‌ 


కైలాసాగమ వాస వామ సు తటీ గాత్రార్ధ భాగప్రభా 
లీలావాస విలాస హాస! కర వల్లీ శూల సంధాయినీ! 

కాలీ నామ విశేష సంచరిత భక్తాభక్త దైత్యాలి దృ 

గ్బాలేందు ప్రళయాంత కాభ వదనా! పాలింపు కాత్యాయనీ! 


కం. 


కం. 


చం. 


కం. 


విద్యల కెల్ల దేవతవు వేద గిరార్చిత మాతృ మూర్తివే 
హృద్య ఫలాశ నాక్ష కుసు మేప్పిత పుస్తక యుక్త పాణివే 
చోద్య విపంచికా స్వర యశో భరి తాఖిల లోక వేదసం 


వేద్య సురాళి పూజ్య పద విశ్వసృ డంగన నిల్వు వాక్కులన్‌ 


అనిలాత్మజున్‌ మహాబలు 
హనుమన్నామప్రసిద్ధు నర్కజు మంత్రిన్‌ 
ఘనునిన్‌ సీతాన్వేషిన్‌ 

మనోజవున్‌ రామ భక్త మాన్యుం దలంతున్‌ 


వల్మీకాంతర్గత తను 
౧ 
దాల్మి ముఖామర గణ వినుత ముని వరేణ్యా 
కల్మష విరహిత చిత్తా 
వాల్మీకి కవీంద్ర నాదు ప్రణతులు గొనుమా 


పూర్వాధునిక కవి కీర్తనము. 


తలంతుం గవిత్రయమ్ము మది దల్బెద నా కవిసార్వభౌము నేం 
దలంతును బోతనం గవి పితామహు పెద్దన నన్య సత్క వీం 


ద్రుల నుతియింతు సంస్కృత గురుప్రవరాలి స్మరింతు నెమ్మినిన్‌ 


లలితుల నేటి మేటి కవిరాజుల మెచ్చి వచింతు నింపుగన్‌ 


కృతిపతి నిర్ణయము. 
ణ 


ఈ రామాయణము దయా 

పారావార రఘురామ భద్రున కెలమిన్‌ 
ధారా దత్తము సేయుచు 

ధారా బద్ధ మొనరింతు ధరణిజ కరుణన్‌ 


కృతికర్త వంశ వర్ణనము. 


శ్రీ లక్ష్మీ సతి నాథు కూర్మిసుత సచ్చీ లాన్వ యాంభోధికిం 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ద్రైలోక్యాధిపుండై వెలుంగు హరు మూర్ధావాసునిం బోలుచున్‌ 
మేలా కౌశిక గోత్రుండై బుధ జనా మేయాభిమానుండునై 
వేలా హీనము పోచిరాజ వనధిన్‌ వెల్గొందె పేర్రాజనన్‌ 


వానికి, బుట్టె నాత్మజుండు పన్నుగ శేషయ నామధేయుడై 
వానికి, గల్లి రింపుగను వత్సులు నల్లురు పేరరా జింకన్‌ 


మానిత రామచంద్రుండును మాన్యులు లచ్చన సుబ్బరాయులున్‌ 


సూనులం జిన్నవాండు నగు సుబ్బ వరాఖ్యుండు గాంచె నల్వురన్‌ 


రమ్య నందన వరుల టేర్రాజు శేష 
గిరియు గోపాలకృష్ణుం డవరజు+ డెల్ల 
రకును నరసింహమూర్తి వర తనయుండు 
వెలది గాంచెను నరసమ్మ. బేర్మి సుతను 


అగ్రజుండు పేర్రాజున కాత్మజులము 
మానితముగ సుబ్బారావు నేను మజీయు 
రామ మోహన రావును సోమశంక 
రుండు పుత్రిక లైదుగురు కలుగంగ 


తరళ సాధ్వీ లలామ శుద్ధచరిత సుగు 
ణచయ విభ్రాజమాన వినమ్ర లలన 
సంతత ప్రియ భాషిణి చారు శిల 
సత్యసుందరి మాతల్లి ముత్య మెంచ 


సత్యాధ్యాత్మిక చింతనా కలిత భాస్వద్ధాన సంభావ్యుండున్‌ 
నిత్యోద్దీపిత పద్య కీర్తిత మహానీలాంగ విష్ణుండు నౌ 
న్నత్యభ్రాజిత వర్తనుండు స్వపురీ నాథత్వ ధారేయు. డా 
రాత్యామ్నాయ విహీనునిం గొలుతు. బేర్రాజాఖ్య విఖ్యాతునిన్‌ 


మాన ధనుండు గ్రామ జన మండిత తత్త్వ విశోధకుండు స 
త్పూనృత గీతసార పరిశోధిత మానస భాసమానుండున్‌ 
మానిత వేద సూక్త పరిమాణ మహోదయ కావ్య రాజ సం 
ధానుండు సత్యవంత వర దార చరిత్ర మనంగ ధాత్రినిన్‌ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


కం. 


ర 


తే.గీ. 


మీటీ వేంకట రామలక్ష్మి సతి కాగ 

నలరి హిమబిందు సౌజన్య లనంగం బుత్రి 

కా ద్వయము గాంచి రాజశేఖరు. డనంగ 

నందనునిః గంటిని గుణరత్న నిధు లన(గ 18. 


సేవిత బంధు సంచయ వశీకర వేంకట రామ యుక్త ల 

క్ష్మీవర నామ భూషిత సుకీర్తిత సద్గుణ భక్తి భావ సం 

ఘావృత శీల సంతత నిజాత్మ విభూన్నత సక్త చిత్త సం 

భావిత నిత్య దాన గుణ భాసిత కోమలి నాదు భార్యయే 19. 


ద్వ్యక్షర పద క్షయీకృత 
కుక్షి క్షేమంకర వర గోత్ర క్షిప్త 

త్ర్యకర వాచ్య క్షి త్యా 

భ కాంత మనో రుచి ప్రభావిత సతియే 


[ద్వ్యక్షరపదములు: “నాస్తి, ఈర్ష్య, కామ, క్రోధ, లోభ, మోహ మద ” ఇత్యాది దుర్గుణములు. 


త్రకర వాచ్యములు: “కరుణ, అర్పణ, సంయతి, ప్రశాంతి” ఇత్యాది సదుణములు. 
క్యా గే 


పద విభజనము: 


వర గోత్ర క్షిప్త, ద్వక్షర పద క్షయీకృత, కుక్షి క్షేమంకర, త్ర్యక్షర వాచ్య, క్షితి ఆభ క్షాంత ,మనో రుచి ప్రభావిత సతియే 


తాత్పర్యము: 


మంచి గోత్రమున నుంచబడిన ( వివాహమైన), అడిగిన లేదనుట, ఈర్ష్య మొదలగు రెండక్షర పదములను నశింప జేసినట్టి, 


కడుపునకు శుభము కూర్చునట్టి (మంచి యాహారముతో), కరుణ మొదలగు మూడక్షరముల వాచ్యములు కలిగినదియు, 
క్షమయందు భూసమానమైనదియు (మున్నగు సద్గుణములతోటి) మనస్సు యొక్క కాంతి చేత ప్రభావితమైన యట్టి యామె 
నా భార్యయే] 20. 


నేర్చితి ఛందమ్ము నర్చించి భీమ శంకరు వ్రాసితిని శతకమ్ము నకటి 

పౌగండ మందు యౌవన మెల్ల కుక్ష్యర్ణ మడరంగ నుద్యోగ మందు నిందు 

భాతృ చోదన మంత భాసిల్ల శంకరాభరణ సమస్యా కవనము లల్ల 

రతి వేంకటేశ్వర రామచంద్ర మటియు+ బోచిరాజ శతకము లలరించి 

వ్రాసి పద్మావతీ శ్రీనివాసము ద్విప 

దమ్ము సుందర కాండ మంత రచియించి 

తిని తెనుంగు భగవద్గీత తెల్లముగను 

వెలయ నారాయణీయము నలరె నెలమి 21. 


తే.గీ. 


ర 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


శ్రీ గణేశ శంకర రామ రాగ నుతులు 

శ్రీద బ్రతుకమ్మ పాటయు హృద్యముగను 
గూర్చి దైవత శ్లోకము లర్చ నార్హ 

గతి నవగ్రహ స్తుతి రచించితి ముదముగ 


ఆంధ్ర ప్రదేశము నందలి గౌతమీ ప్రాజ్మిండలపు దొడ్డవరము నందు. 
దొలి చదువు చదివి మలి చదు వది మామిడి కుదురు పురి మొదటి గతి నేర్చి 
యమలాపురమున విద్య యొక యేండు చదివి యంత్ర మర్మము విజయ పురి నరసి 
యుద్యోగ మణుసంస్థ నొప్పుగ నున్నత విద్యలు ననువుగం బేర్మి( బడసి 
పిమ్మట నొజ్జనై విద్య గఅపితి భాగ్య నగరి నలరంగ నాలు సంతు 
భారతీ సత్కృపా వర్ష పాత మంది 
oa 
పూనితిం గవిత్వమును వ్రాయ బుధులు మెచ్చ 
రక్తి నుంచి మురారిపై రాయపురిని 
వంత వీడి సతము రచియింతు నేను 


టే 


ofS 
త్త 


ంతములు. 


ఇన వంశార్ణవ సంజా 
తున కవనిజ దుఃఖ చయ విదూరునకుం దపో 
ధన జన ఘన రకాదీ 

కునకున్‌ దనుజాంతకునకు కోణీ పతికిన్‌ 


రఘు వంశోద్ధారకునకు 

నఘాటవీ పరశువునకు నవనిజ పతికిన్‌ 
విఘటిత దనుజశ్రేణి క 

లఘు సత్యపరాక్రమునకు రామాఖ్యునకున్‌ 


గుణనిధికి నిరంతర ల 

క్షణ సంసేవితునకు( బ్రహసన్ముఖ మద వా 
రణ నిభ గమనునకు స కా 

రణ కోపాటోపున కసురద్విప హరికిన్‌ 


22. 


23. 


24. 


25. 


26. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


నుత సంత తైక పత్నీ 

వ్రతునకు ధానుష్కునకుం గృపా తోయధికిన్‌ 
నత మున్న్యాలికి విద్రా 

విత దను జాసుర సదైత్య వీరావలికిన్‌ 


ఇక్ష్వాకు కులాబ్ది శశికి 
సుక్ష్విం కాధిప సఖునకు సుళ్లోకునకున్‌ 
సక్ష్వేళ గళార్చకునకు 
సుక్షే డాభస్వర సువచో నృవరునకున్‌ 


ఖర దూషణ సత్రిశిరా 

సు రాది హంతకు దశాస్య శోభిత లంకే 
శ్వర సామాత్య స నందన 

వర సైన్య వినాశకునకుః బరమాత్మునకున్‌ 


అర్పణముగ వాల్మీకి సంయమి వర విర 
చిత మహాకావ్యమునకు నుచిత విధంపుః 
దెనుగు సేంతంగ నా సేయు దివ్య కథకు 
రామ చరిత కారంభ మీ క్రమము సుండి 


ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ సర్గ సారాంశము: 


అలవియె కవికోకిల వద 

న లపిత రామ చరితమ్ము నవరస భరి తా 
మల మధు రసమ్ము నుడువం 

దెలిసిన మరియాద రఘుపతి దయ బలికెదన్‌ 


దేవ మునీంద్ర నారదుడు దెల్పె సుపూజిత తృప్త చిత్తతం 
బావన రామచంద్రు కథం బన్నుగ వేండంగ బుట్టపుట్టువే 

యా వచనమ్ము లూనుచు మహాముని యొక్క నిషాద పాతి త 
మ్మా విహగమ్ము శోకమున నారసి పల్కః జెలంగె క్లోకమై 


దేవ గణాద్యు( డంత నరుదెంచి కవీంద్రున కిచ్చె బోధముం 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


జేవయు నేర భావములు సేతలు నింపుగ నెల్ల వారివౌ 
యా విధి సత్కరించి ముని నబ్బజుం డాతని( బ్రోత్సహించె ది 
వ్యావతర ప్రకీర్తన మహా కథ రామ చరిత్ర వ్రాయంగన్‌ 


తే.గీ. శ్లోకము లిట నిరువది నాలుగు సహస్ర 
ములును షట్కాండములు సర్గము లవి యైదు 
వంద లడర వాల్మీకి కావ్య మడరించి 
మౌని యుత్తర కాండము మటి లిఖించె 34. 


తే.గీ. రామ చరితమ్ము వైదేహి భూమిజ గుణ 
వర్తనము రావణాసుర వధలం గూడు 
కథల వర్ణించి వాల్మీకి కర్ణ పేయ 
(x) (x) 
ముగ రచింప రామాయణమ్ము భువి వెలింగె 35. 


తే.గీ. లవకుశులు పాడం దీయంగ రామకథను 
మునివరులు పొంగి రానందమున భృశమ్ము 
రాము. డది విని పిలిపించి రాజగృహము 
నందు. బాడించె వారిచే డెంద మలర 36. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నవతారిక నా సర్గ చతుష్కము. 


బాలకాండము 


సర్గము 5. 
౧ 


కం. శ్రీశా పద్మాక్షా వి 
శ్వేశా కరుణా సముద్ర శ్రిత జన రక్షా 
వేశా వైదేహీ హృద 


యేశా రామావతార యినకుల వర్యా! 1. 


అయోధ్యానగర వర్ణనము. 


సకల ధరాత లమ్మిది ప్రజాపతి తన్నృప వంశ జాత కో 
టికి జయశీల రాజులకు రీవిగం జెల్లెను మున్సు వీరి యం 
ద కడలి ద్రవ్వి నట్టి ఘనతన్‌ సగరుండు వెలింగె స్వీయ పు 


త్రకులు సెలంగ తోడుగ విరాజిలి షష్టి సహస్ర సంఖ్యలన్‌ 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


రాజు లిక్వాకు వంశ విరాజమాను 

ల చరితమ్ము రామాయణ రమ్య గాథ 
వెలసె ధర్మము కామార్థముల వచింతు 
విన వలయు నాది నుండి విద్వేష మణంచి 


కోసల నామపు దేశ 

మ్మా సరయూ నది తటమ్మునం దతి ధన ధా 
న్యాసమ లీలం జక్కంగ 

భాసిలు చుండెను ముదం బపారం బలరన్‌ 


మానవేంద్ర మనువు దాన నిర్మింప స్వ 
య మ్మయోధ్య యనెడి యంద మైన 
పట్టణమ్ము నచట భాసిలై నిత్యము 

ట్‌ గ 
లోక మందు నెల్ల బ్రాకటముగ 


పొడవు పండ్రెండు యోజనములు వెడల్పు 
యోజనత్రయమై కడునొప్పు నప్పు 
రమ్ము రాజమార్గ విభజనమ్ము సుంద 

ర తరమై తనరారు నిరంతరమ్ము 


కుసు మావిరళ వికీర్ణ వి 

లసిత మహా రాజమార్గ లావణ్యము ని 

త్య సమంబు సిక్త నిర్మల 

లసత్పథ నిచయ మనోహరమ్మయి తనరున్‌ 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


దశరథ రాడ్వ రోత్తముండు తద్వర రాష్ట్ర వివర్ధనుండు దా 


యశపు టయోధ్య యందు నమరాధిపు( డా దివమందు నుండు రీ 


తి శుభ నివాసియై తనరు దీప్త కవాట సతోర ణాపణ 
మ్ము శిత వరాయు ధాతిశయ పూరిత యంత్ర సు శిల్ప రాజినిన్‌ 


సూత మాగధ జన శోభితమ్ము నతుల 
సంప దావృతమ్ము శత శతఘ్ని 

సంకులమ్ము నుచ్చ చారుధ్వ జాట్టాల 
కమ్ము పురవరమ్ము కాంతి మయము 


నర్తకీ వధూజన వరనటు లలర 

నెల్ల నుల్లసిల్ల వల్లరీ వ 

రామ్ర యుక్త సుంద రారామ నిచయమ్ము 
సాల మేఖలయ విశాల పురము 


లోంతగు కందకమ్ములు విరోధ నిరోధక దుర్గ రాజముల్‌ 
లాతి దురాసదమ్ములును రమ్య తనూరుచి వాజి వారణ 
వ్రాత సమృద్ధ భాసితము పట్టణరాజము గోగ ణోష్ట సం 


జాత ఖరౌఘ పూర్ణ మయి సంతత మొప్పు ధరాతలమ్మునన్‌ 


కప్పము లిచ్చు రాజవర కాయము గొల్బుచు నుండు నచ్చటన్‌ 
మెప్పుల ముంచి చేరుగడ మేటి నృపాలురు నుండ నమ్రులై 
యప్పర దేశవాసులు సుఖాలయ వాసము సేయు చుండగా 
నొప్పు పురమ్ము వర్తకులు నుత్తమ రీతిం జరించు చుండ(గన్‌ 


ప్రాసాదమ్ములు రత్నసళ్టచితముల్‌ భాస్వంతముల్‌ నిత్యమున్‌ 
వాసిన్‌ మించును పర్వతవ్రజము శోభా రూప సంపత్తి నా 
వాస శ్రేణులు సౌధ రాజములు సంభావింప నాఖండ లా 


వాసమ్మౌ యమరావతీ పుర బృహత్సాసాద తుల్యమ్ములే 


చతురం గాకృతి( బురుషులు 
నతివలు సెలరేంగు చుందు రచ్చట సతత 
మ్మతి కాంతి వంత రత్న స 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


మితి గూడి విమాన చయము మీటును బ్రభలన్‌ 


సమతల మం దవిరళము గృ 

హములన్‌ నిర్మించిరి కడు నపురూపముగం 
దమిః జెటికు రసము వోలు జ 

లము వరిధాన్యము భృశమ్మల నునిచిరి తగన్‌ 


దుందుభి మృదంగ వీణాది తూర్యము లవి 
సెలంగు నిత్యము నప్పురి లలితముగను 
మేదిని? గన నయోధ్యను మించి నట్టి 
నగర రాజ మెందును లే దనంగ నిజము 


సిద్ధులు తపో బలమున స 
మృద్ద విమానముల దివిని మెలంగిన రీతిం 
బద్దతిం దీర్చిన గృహముల 
టి 
నిద్ధచరిత నర వరాళి యెలమి వసించున్‌ 


చంప రసహాయులను నేక చరిత నరుని 
బాణముల నేసి యిందు శబ్దగతి నెటీ(గి 
పాటు వారల గరుణ. జంపక విడుతురు 


బాహు బల నిపుణులు ధర్మ పరత నుండి 


వాడి శస్త్ర తతుల బాహు బలమ్మున౦ 
రోడ వాల సింహ ఘోర మత్త 
నర్దన మృగ కోటి మర్దింత్రు వనమందు 


రాజసమ్ము దనర రాజ సుతులు 


అట్టి వీరులు వేలు మహారథులు ప 

రాక్ర మోపేతులు పరిపూర్ణము సెలంగు 
నయ్యయోధ్యా నగర మందు నతుల విక్ర 
ముండు దశరథుండు నివాస ముండు నృపతి 


ద్విజులు మహాన లార్చకులు వేద షడంగ విశార దోత్తముల్‌ 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


సుజన గుణప్రకాశ తను శోభిత దాన సహస్ర సత్య వా 


గృజన ర తాంతరంగ బుషి కల్పులు కేవల సంయమీంద్రు లా 
బుజుతమ పట్టణమ్మున వసింతురు నిత్యము ధర్మ బోధకుల్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేనవ సర్గము. 


బాలకాండము 


సరము 6. 
౧ 


దశరధుని రాజ్యమునం బౌరుల వైభవ వర్ణనము. 


తే.గీ. ఆగమ విదు( డిక్వాకు వంశాతిరథ వ 
రుండు సర్వసంగ్రహ కుశలుండు దీర్హ 
దర్శి నిజ పౌర జానపదప్రియుండు 
ధర్మ రతుండు తేజోమయ దశరథుండు 1. 


తే.గీ. క్రతుల కర్త వశి మహర్షికల్పుండు త్రిజ 
గద్విశిష్టుండు రాజర్షి ఖండిత రిపు 
సంగత సఖుడు బలశాలి సంపదల ని 


ధు లితరముల(గుబే రేంద్ర తుల్య విభుండు 2. 


తే.గీ. దశరథుండు నిలిచి యయోధ్యా పురమ్ము 
నందు? బాలించె జగమును సుందరముగ 
విక్రముండు మనువు మున్ను విశ్వ మెల్ల 
నేలిన విధమ్మున వసుమతీశుం డలరి 3. 


కం. పురమును బాలించెను రఘు 
వరుండు ధర్మార్థ కామ పద్దతు లలరన్‌ 
(ఏ my 
వర సత్యసంధు( డింద్రుండు 4. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


పుర మమరావతి భృశమ్ము పోషించి నటుల్‌ 


ఆ పుర రాజ మందు నరు లందరు హృష్టులు ధర్మచిత్తులున్‌ 
దీపిత సర్వవిద్యులును దృష్టులు స్వీయ ధనాది భూతులన్‌ 
రూప విలాసవంతులు నలుబ్దులు సంతత సత్యవాదులే 
చూపగ నల్ప సంచయులః జోద్యము ధాన్య గవాశ్వ హీనులన్‌ 


కన గృహస్తు లసిద్దార్థుల నట నరుదు 
కారు కాములు, లోభులు కారు క్రూర 
నరు లవిద్యులం గాంచము నాస్తికులును 
లే రయోధ్యా నగర మందు+ బౌర వరుల 


నర నారు లల్ల వారలు 

వర ధర్మ గుణాత్ము లమల భావులు మున్యా 
భ రుచిర నియతాత్ము లుదిత 

వర వృత్తాతిశయ శీల వంతులు సుమ్మీ 


లేక సుకుండలమ్ములును లేక కిరీటము లింపు దండలున్‌ 
లేక యనల్పభోగులును లేక శుచిత్వ శరీర లేపనా 
నీకము లేని వారలను నిత్య సుగంధము లేని వారలన్‌ 
వీంకను గాంచ దుర్లభము వీనిని నెన్నండు వేచి చూచినన్‌ 


విమల భోజ నాతృప్తు నీవి యలవడని 
వాని నంగద హారము లూన నట్టి 

వాని నింద్రియ లోలుని వర కరాభ 

రణ విహీనునిం గాంచ దుర్లభము పురిని 


కన మనాహితాగ్నుల నరయ మల్పుల 
యష్ట కాని వాని నరయ లేము 

కనము చోరుల వెదకంగ నామ్నాయ సం 
కరుల నా యయోధ్య( గాంచ రాదు 


నిజకర్మ నిరతులు నిరత 


10. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


ము జిత నిజేంద్రియులు దానము నధీతులలో 
ద్విజ పుంగవు లుంతురు తమి 
నిజ దానగ్రహణ నియతి నెజపుదు రెపుడున్‌ 


అపుడు నాస్తికు లనృ తాశక్తులు నసూయు 
లు నలతి చదువరుల, గనము నెచట' 
బండితు లట కాని వారిని వీక్షింపం 


దరము కాదు నగర వర మయోధ్య 


లే రహో షడంగమ్ములు నేర కచట 
లేరు దానపరులు కాని వారు భృశము 
లేరు దీనులు వ్యధితులు లేరు చిత్త 
మణంి నట్టి వారెవ్వరు నవని సురులు 


12. 


13. 


పురుషుల స్త్రీల యందు గనం బుణ్యతమంపు టయోధ్య లే రహో 
సిరిమితి మీఅకుండను వచింప నిజమ్ము కురూపు లెచ్చటన్‌ 
గురుతర రాజభక్తి మది. గూడని వారలం గాంచ శక్యమే 
పురమున నాల్లు వర్ణములు మూరు సు రాతిథి నిత్యపూజలన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఎల్లరు కృతజ్ఞులె వదాన్యులె యమితమ్ము 
శూరులు పరాక్ర మోగ్రులు పోరులందు 
ధర్మసత్య సంశ్రితులును దార పుత్ర 

పౌత్ర వంత చిరాయులు పట్టణమున 


క్షత్రియులు వినయులు కరము విప్రులకును 
క్షత్రి యానుచరులు కాంచ వైశ్య 

వరులు శూద్రులు గొలుతురు కులత్రయమును 
స్వీయ ధర్మ రతులు వీర లెల్ల 


మున్ను ధీమంతు(డు మనువు పురుష పుంగ 
వుండు పాలించె నెవ్విధి భూతలమ్ము 

నట్లు నిక్ష్వాకు నాథుండు నప్పురమ్ము 

నేల దశరథ రాజ వరేంద్రుం డలరి 


15. 


16. 


17. 


తే.గీ. 


తే.గీ. 


అగ్ని సన్నిభ యోధ వరాగ్ర గణ్యు 

లు నిపుణులు దృఢచిత్తులు ఘనలు నిండి 
యుండ్రు వర ధనుర్వేదజ్ఞు లుద్ధతి గుహ 
లోని సింహముల పగిది రోష మడర 


పురము పూర్ణ మయమ్ము కాంభోజ దేశ 
బాహ్లిక వనాయు సింధుజ పరమహయని 
కాయముల దేవపతి తురగ సదృశమ్ము 
తనరు నిజ దేహకాంతుల దర్ప మడర 


18. 


19. 


పరిపూర్ణమ్ము పురమ్ము వింధ్యగిరి రాడ్భావేభ జాలమ్ములన్‌ 
వర హేమాగ తలో దృవద్విప వరవ్రాతమ్ములన్‌ మత్త దా 

న రసాపూర బలాన్వితాద్రి నిభముల్‌ నాకేశ మాతంగ వం 

శ రుహేభేంద్ర మహాంబుజాన్వయ ఘునాశా దంతి జాతమ్ములన్‌ 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


భద్ర మృగ మంద్ర గజములు భద్ర మంద్ర 
మృగ కులేభములు మజియు మేలి భద్ర 
మంద్ర భద్రమృగ మణియు మంద్రమృగపు 
మత్త గిరినిభ ద్విపములు నిత్తె ముండు 


సు పురం బయోధ్య యిచ్చట 
నృప దశరథు(డు వసియించి కృప నేలెన్‌ పెం 
చి పురి వలి యోజన యుగ మ 


ది పరగె భువి సార్థకంపుం దిరు నామంబై 


తారల శశాంకు క్రియ( బర 

వీరుల నణంచి దశరథుడు పృథ్వీపతి తా 
ధీరవరుండు తేజస్వియు 

మూరి సురుచిరముగ నేల బురము నయోధ్యన్‌ 


పాలించె నింద్ర సముండు నృ 
పాలు డయోధ్య దశరథుండు భవనముల నరుల్‌ 


21. 


22. 


23. 


24. 


వేలలర శుభమ్ముల ద్వా 
రాలు దృఢపు గడియల. దనరంగ నయముగన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నాఅవసర్గము. 


బాలకాండము 


సరము 7. 
౧ 


దశరధుని యమాత్యుల గుణగణ వర్ణనము మటణియు రాజ్య వైశిష్ట్య వర్ణనము. 


మ. ఛవిమద్దేహులు రాఘవేంద్రు సభ నిక్ష్వాకు క్షితీ శానుర 
క్త వరామాత్యులు సద్గుణాన్వితులు మంత్రజ్ఞేంగితజ్ఞుల్‌ సత 
br) గ Gp వో 


మ్ము విశేషంపు హితంబు( గూర్పంగం బ్రియంబుం జేయ నాసక్తులై 
భువి( బాలింప సహాయులై నిలుతు రా భూనాథ మోదంబుగన్‌ 1. 


తే.గీ. వీరుడు యశస్వి కతనికి విమలమతులు 
మంత్రు లెనమండ్రురు పుడమి మగని పనుల 
రక్తి సతము చెల(గు వారు రాజభక్తి 
నెజపు వారు కలరు పురిని నరయంగ 2. 


తే.గీ. వీరు ధృష్టి జయంతుండు విజయుం డను న 
తండు సిద్ధార్థు డర్ధసాధకుండు మజియ 
శోకుండును మంత్రపాలుండు చొప్పడంగ సు 
మంత్రుం డష్టమమున నష్ట మంత్రు లయిరి 3. 


ఆ.వె. ఇంక నితర మంత్రు లెలమి మర్యాద లం 
దిరి వశిష్ట వామదేవు లన బు 
రోహితు లిరువురు గురువులై తనరుదురు 
దశరథుండు కోర ధరణి సురులు 4. 


విద్యల యందు దిట్టలు ప్రవీణులు శాస్త్రచయమ్ము నందు వా 
రాద్యులు కీర్తిమంతుల మహాత్ములు లజ్జ వహింత్రు హీన దు 
స్టోద్యమ కర్మ రాశి ధృఢు లుత్తమ చిత్త బలమ్ము నందు దు 
ర్భేద్య నిజేంద్రియమ్ముల స లీల నియంత్రణ చేసి రింపుగన్‌ 


చెప్పినదె చేయు వారలు 

గొప్ప యశము తేజ మింక గురు సహనము లం 
దొప్పెడు వారు ప్రణిహితులు 

నెప్పుడు చిరునవ్వుల వచియింతురు సుమ్మీ 


కోపము చేతగాని మటి కోరి ధనమ్మును గామ మెంచియే 
నోప రసత్యపుం బలుకు నొక్కటి నెన్నండు వారు పల్కంగం 
బాపులు వైరు లింకం దమ పౌరులు చేసిన చేయు నట్టివా 
యే పను లైనం జేయునవి యెల్లను వేగుల చేత విందురే 


వ్యవహారమ్ముల( గుశలులు 

వివృత స్నేహమ్మున విరివి పరీక్షితులే 
కవియ సమయము సుతుల నై 

న విడవ రెన్నండు దండనము లిడ కుండన్‌ 


బల కోశ సంగ్రహమ్ముల( 

గల దింపగు నైపుణమ్ము కరముగ దోష 
మ్ములు లేక నరుల గడు నహి 

తుల నైనం జలమున శిక్షితులం జేయ రిటన్‌ 


వీరు లుత్సాహ వంతులు వినుత రాజ 
శాస్త్ర పాలకులు సతము సజ్జనులను 
దేశ వాసులను శుచుల( దివిరి యుచిత 


తే.గీ. 


రీతి రక్షించు వారలె ప్రీతి తోడ 


బొక్కసమ్ము నొప్పింపక భూసుర నృప 
వర్గమును దమి నింతు రనర్గళమ్ము 
తీక్ట శిక్షలు పరికించి తెల్లముగను 


10. 


11. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


కం. 


తే.గీ. 


బురుషుల బలాబలమ్ములు జరపు చుంద్రు 


విమలు లేక బుద్ది విషయమ్ము శాసింప 
నగర మందు నైనను గురు దేశ 

మందు నైనం గాంచ మెందు గాలించిన 
ననృత వాదు లైన యట్టి జనుల 


పరదార రతులు దుష్టులు 
నరు లుండ రచట నిజమ్ము నగ రావళిలో, 
బురవరము గూడి సకలం 


పు రాష్ట్రము ప్రశాంత మలర మూరును సతమున్‌ 


వస్త్ర వేష గతుల వా రలరుచు శీల 
వంతులు దశరథ నృపతి హితమ్ము 
గోరి రాజతంత్ర కోవిదు లెల్లరు 
జాగరూకు లౌచు సతము నుంద్రు 


పెద్దల గుణ చయము వీక్షించి కైకొని 

విక్రమమున వినుత వీర వరులు 

నెగడ స్వీయ బుద్ది నిశ్చయమ్ము ప్రసిద్దు 
wm wm 

లన్నిటం బర భూము లందు భృశము 


వినుతులు సంధి సంగర వివేకములందు ధరాతలమ్మునం 
దనరుదు రెల్ల సంపదల దాతల కాలము నుండి యింపుగన్‌ 
ఘనులు రహస్యపాలనను గమ్రు బుధానులు నీతికోవిదుల్‌ 
మినుకులు తియ్యనై చెల(గు మీజం బ్రియమ్ము విశుద్ధ చిత్తతన్‌ 


ఇట్టి యమాత్యులు నిత్యము 

చుట్టి కొలువ దశరథుండు వసుంధర నంతన్‌ 
దిట్టతనమ్మున సుగుణము 

లుట్టిపడంగం బాలనమ్మహో చేసెం దగన్‌ 


చారుల వలన నెటి(గి ప్రజలను రంజి 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


లంగ జేసి యధర్మము లయ మొనర్చి 
ముజ్జగమ్ముల నుతికెక్కి భూమి నెల్ల 
సత్య నిరతి బాలించె దశరథ నృపతి 


తుల్యు లధికులు లేరు శత్రుచయ మందు 

మిత్రు లెక్కువ హతులు నమిత్ర వరులు 

వినయు లెల్ల సామంతులు విశ్వ మేలె 

నింద్రుండు దివము వోలె నరేంద్రుం డడరి 19. 


నిజ హితార్థ నియుక్త స నిపుణతా స 

మర నిత్యాను రక్తులు మంత్రి వరులు 

పరివృతమ్ము కా(గ వెలి? బార్థివుండు 

కిరణ నికరమ్ముల నుదయించు రవి వోలె 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేడవ సర్గము. 


బాలకాండము 


సరము 6. 
౧ 


అశ్వమేధ యాగాచరణ సంకల్పము. 


ఇవ్విధి సుప్రభావమున నేలు మహాత్మున కింక నక్కటా 
నొవ్వు సుతార్థమై చెలంగ నోంచక సంతతి కింత కాలముం 
జివ్వున వార్ధకమ్ము వడిం జేరువ కా(గ( దపింప జిత్తమే 
యవ్వసు ధాధినేతయె మహార్తిని నిల్బ్చాను ధర్మ విజ్ఞుండే 1. 


చింతించు చుండ నివ్విధి 

నంత మహాత్ము మది నొదవె నాలోచన మొ 

క్కింత తడవున సుతార్థము 

వంత దొలంగ నశ్వమేధ వర మఖమునకై 2. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


శుద్ధ చిత్తులు మంత్రుల బుద్దిమంతు( 
డన్నృపతి సంప్రదించి ధర్మాత్ముండు తగ 
నిశ్చయించి కర్తవ్య మని క్రతువు మది 
సంతసమ్మది యుప్పొంగ నంత నడరి 


మంత్రి సత్తము(డు సుమంత్రు తోడ ననియె 
గురు పురోహితులను ద్వరిత గతి సు 
మంత్ర! సర్వులః గడు మన్నన రప్పింపు 
మని దశరథు( డంత నాదరించి 


వేగ మేగి సుమంత్రుండు వేద విదుల 
నెల్లర సుయజ్ఞ జాబాలు లింక వామ 

దేవ కాశ్యపుల నవని దేవు లన్యు 

లను బురోహితుండు వసిష్థు( దనరి తెచ్చె 


రా గురుపురోహితాదులు 

దా గరిమగ నర్చన లిడి దశరథు( డనియున్‌ 
బాగుగ ధర్మార్ధ యుతము 

వాగమృతమ్ము సిలుకంగం బార్ధివు( డంతన్‌ 


సుతులు లేకున్న శూన్యము సుఖము శోక 
కారణం బయ్యె నా కిది కాన నశ్వ 

మేధ యాగమ్ము సలుపంగ మేలుగ మది 
నెంచితి? బడయంగ సుతుల నంచితముగ 


శాస్త్ర కర్మ నిచయ సమ్మతముగ జేయ 
నెంచితి నిక యాగ మంచితముగ 
మీర లెల్లరు దయః దోరము చింతించి 
కాంక్ష తీరు రీతి, గాంచు. డయ్య 


వచ్చిన వసిష్ట ముఖ మును 
లచ్చపు వాకయము లమ్మహాత్ముని గిరలన్‌ 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


మెచ్చిరి సాధు తరం బీ 
యిచ్చ యని వచించి రింక హిత మగు నంచున్‌ 


అంత నెల్ల రనిరి యద్దరా సురులు సం 
భార చయము వేగం బడయ వలయు 
నీదు తురగ వరము నెమ్మి విడువ వలె 
నంచు నద్దశరథు నరసి మునులు 


పుత్రార్థము యాగ తలం 
పాత్రమ్ముగ వచ్చు టెల్ల యవనీనాథా 
పాత్రం బిచ్చా సిద్ధికి 

పుత్రప్రాప్తి యచిరమ్ము వొందుదు వార్యా 
ప్రీతిల్లై నప్పలుకులు ద్వి 

జాతు లనంగ నాలకించి సంతోషముతో 
భూతలనాథు( డమాత్య 

వ్రాతమ్మును గాంచి పలికె బన్నుగ నిట్లున్‌ 


సమకూర్చుండు గురూక్త వస్తుచయ మా సంభార సందోహమున్‌ 
విమలాశ్వమ్ము పురోధ తోడుగను సద్వీరాలితోం బోవలెన్‌ 
కమనీయమ్ముగ యజ్ఞ భూమి సరయూ కచ్చమ్మునం గూర్చుఃడీ 
క్రమ భంగిన్‌ శ్రుతి కర్మ సమ్మతముగం గల్పించుండీ శుద్ధులన్‌ 


దోషరహితమైన దూల కష్టమ్ములు 
నుత్తమంపు క్రతువు నుర్వి( జలుప 
సర్వు లింపు మీటి నుర్వీపతులు శక్యు 
లిందు నరయ లేదు సందియమ్ము 


వెదకుదురు బ్రహ్మరాక్షసులు దమి దోష 
ములు క్రతువున విద్వాంసులు పొడమ నించు 
కైన జన్నము విధ్వంస మగును యాగ 
కర్త నశియించు( దూరము కలత జెంది 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కాన నెవ్విధి నిది కాం గలదు పరిపూ 
రమ్ము తద్విధముగం గ్రతువు జరుప 
వలయు. దివిరి కార్యభార సమర్థులు 
మంత్రివర్యు లార మాన్యు లార 


అవనీశు వచనములు మం 


త్రి వరులు విని గారవించిరి ముదము సెల(గన్‌ 


సవినయము పల్కి రెల్లరు 


నవు నానతి యిచ్చి నట్టు లన్నియు నంచున్‌ 


విప్ర వరులు ధర్మజ్ఞులు క్షిప్రము నృపు 
నంత నాశీర్వదించియు నానతిః గొని 
వార లెల్లరు సాగిరి వారి వారి 


నిలయములకు నానందము నెగడ నెదల 


భూసురుల వీడి పతి మంత్రి ముఖ్యుల గని 
తిరిగి యజ్ఞరాజమ్మును దివ్యముగను 

వేద సమ్మతముగను బుత్విజులు తేట 
పజచిన విధమ్ముగా జరుప వల ననియు 


పల్కియిట్టులు భూవరవ్యాఘ్రుం డంతం 
జెంత నిల్చిన యా మంత్రి శేఖరులను 
వీడుకొలిపి తేజోమయ వీరవరుండు 
స్వీయ వేశ్మము సేసె( బ్రవేశ మడరి 


చేరి యంతఃపురము రాజు స్వీయ పత్ను 
ల నరసి హృదయప్రియలను లలిత రీతి 


బలికి పుత్రార్ధ మధ్వర వరము సేయ 
నెంచితి నని దీక్ష వహింపం బంచె సతుల 


భాసమాన మైన వచనమ్ములు వినంగ 
కాంతివంతము లగు నింతుల ముఖ 
పద్మములు వెలింగె వర హిమాత్యయ కాల 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


పంకజముల భంగి భాసురముగ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నెనిమిదవ సర్గము. 


బాలకాండము 


సరము 9. 
౧ 


సుమంత్రుండు బుష్యశృంగుని చరితమును దశరథునకు విన్నవించుట. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


కం. 


ఇది యెల్లను విని సూతుం 

డు దశరథుం గని యనియిం గడు నిగూఢముగం 
గదిసి సుమంత్రుడు వినుండు క 

ల దొక పురావృత్త మే నల వినినది తొలిన్‌ 


మునుల యియ్యుపదేశము మున్ను నేను 
విన్న యట్టి వృత్తం బగు నెన్నంబుడమి 
మగడ! భగవానుండు సనత్కుమారుండు వచి 
యించె నీ సుతాగమ కథ బుషులు వినంగ 


కశ్యపునకు సుతుండు కలండు విభండకుం 
డన నతడు ప్రసిద్దుం డవని బుష్య 

థ 
శృంగ నామ మడరం బృథ్వి జనించును 
బుత్రు డతనికిం గడు చిత్ర బుద్ధి 


వనమున వృద్ధి సెందుచును బన్నుగ సన్ముని బుష్యశృంగుండే 
వనచరు.డై ద్విజోత్తముండు పాడిగ పిత్రనువర్తనమ్మునం 
దనరి సతమ్ము నుంటను దదన్య మెజుంగండు బ్రహ్మచర్యముం 


గను ద్వివిధమ్ములందుం ద్రిజగమ్ముల ఖ్యాతి వహించు. బార్థివా 


సేవించుచు. బిత్రగ్నుల 


చం. 


చం. 


కం. 


బావనముగ బుష్యశృంగ వాచంయమనుం 
డావన రాజుల నుండగ 
వేవేగ గడచు సమయము వివశత్వమునన్‌ 


ఈ సమయమ్ము నంద వసియించు. బరాక్రమి రోమపాదు( డన్‌ 
వాసి గలట్టి యంగపతి పాలన సేయుచు రాజకృత్యమౌ 

దోసపుం గారణమ్మునను దుస్సహ వర్ష విహినతం బురా 
వాసులు వే(గు వారలరు వారని భీతి నిరంత రార్తితో 


తదనావృష్టి చెలంగ దుఃఖ పరితప్తస్వాంతుం డా రాజు సౌ 
హృద విప్ర శ్రుతవృద్ద ముఖ్యులను దా నింపార రప్పించి యో 
విదులారా ఘన వేదవిజ్ఞులు జగద్విఖ్యాత లోకజు లి 

csp csp 
య్యది మీ రెల్ల రెటుంగరే తగిన ప్రాయశ్చిత్తముం దెల్పరే 


అను ధరణీశు వారు విని యందటు బ్రాహ్మణ వేదపారగుల్‌ 
వినయముతో మహీశుం గని ప్రీతి వచింతురు ముక్తకంఠులై 
తనరును బుష్యశృంగుం డను తాపసి తాను విభండ కాత్మజుం 
డని యని వాని దీసికొని యంచిత రీతిని వచ్చు టొప్పగున్‌ 


అవనిపతీ! సుసత్కృతుండు నా ముని సత్తము బుష్యశృంగునిన్‌ 
సవినయ మానయించి శ్రుతి సంచయ పారగు నా విభండ కో 
ద్భవు ధరణీసురప్రవరు బన్నుగ నర్చన సేసి శాంత నీ 

దు వరతనూజ నీ దగును దుష్టిని నా వచియింతు రెల్లరున్‌ 


అన విని రోమపాదుండు మహాక్షితి పాలుండు మౌని నమ్మహా 
త్ముని నిట కే యుపాయమునః దూర్ణము తే నగు శక్య మంచు చిం 
తన నిజ మంత్రివర్గ సహిత మొనరించి పురోహితోత్తముం 

గని యను మౌనిం దే జనుండు కౌశల మొప్ప(గ మంత్రియుక్తమై 


నావిని మునిభీతాత్ములు 

వే వినతులునై చెలంగ వేదన భరమై 
భూవరునితో నశక్యత( 

బోవ నటకు విన్నవింప మూరుదు రంతన్‌ 


10. 


11. 


కం. 


తే.గీ. 


అన్యోపాయమ్మున రా 

జన్యా తే నగు మునీంద్రు సముచితరీతిన్‌ 

మాన్యుని మణీ దోషమ్ములు 

శూన్యము లని నుడువుదు రొక శుభదాయకమున్‌ 


అంగరాజు పంపునను వారాంగనా ని 
చయముచే( దేబడంగ మునిచంద్రు డింద్రు 
డొసంగు వర్ష మెలమి శాంత నొస(గు బుష్య 
శృంగునకు సంతసమ్మున నంగవిభు(డు 


బుష్యశృంగుం డల్లు డినకులేశ! పడయం 
జేయు నీకు సుతుల నీయ దెల్ల 

ముని సనత్కుమారు( డనిన యట్టిద రాజు 
చెప్పితి విని నట్టి చిత్రగాథ 


అంత సంతసించి యా దశరథు(డు సు 
మంత్రు గాంచి బదులు మాట పలికె 
నిట్లు విస్తరముగ బుష్యశృంగ మునిని 
దెచ్చిన విధ మెల్ల దెల్పు మిపుడు 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు దొమ్మిదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 10. 


శాంతా బుష్యశృంగుల వివాహము. 


తే.గీ. రా జడుగంగందనను వివరమ్ములెల్లం 
బలికె నిటు సుమంత్రు. డమాత్య వరులం గూడి 


ఆ.వె. 


తే.గీ. 


వినుము రాజేంద్ర యెవ్విధి విప్రవరుండు 
బుష్యశృంగుండు తేంబడె నెలమి నటకు 


అంత బురోహితుండు సచివావలి తోడుత రోమపాదు ధీ 
మంతుని గాంచి పల్కెను సమంచితమున్నిరపాయమున్‌ విభూ 
చింత యొకండు చిత్తమున జెన్నుగ మాకు స్ఫురించే నిత్తరిం 
జెంతకు మౌనిసత్తమునిం జేర్చు సుమార్గము సత్వరమ్ముగన్‌ 


సతము వనమ్ములం దిరుగు సంయమి చంద్రుడు బుష్యశృంగుండే 
కృతమతి సంతతాధ్యయన కృత్యము లందు. దపో రతుండు దా 
నతివల నేర డెన్నండు సుఖాతిశయమ్ములు వొందం డెట్టివిన్‌ 
వితత గుణాభిశోభితుండు ప్రీతి చరించును దండ్రి చెంతనే 


నరుల చిత్తములను హరియించు నింద్రి యా 
ర్థములం దెత్తు మింక6( దాపస సుతు, 
బురమునకు మునీంద్రు భూపాల! క్షిప్రమ్ము 
నెంచి దీని నిశ్చయింప వలయు 


భూష ణాలంకృతలు వారయోష లుచిత 
రీతి సమ్మానితలు నేగి లీల లలర 
వివిధ గతుల బ్రలోభములు విరివి కురి 
యించి తెత్తు రిచో ఎటికి నింతు లంత 


ఆ నృపతీంద్రు( డారసి నిజాత్మ ననుజ్ఞ నొసంగె నొజ్జకున్‌ 

దాన ముదమ్ము నొంది మది దత్‌క్షణ మట్టుల నొజ్జ మంత్రులే 
యానతి నీయ వారవని తావలి చేరి వనమ్ము క్షిప్రమున్‌ 
మానిత తాపసాశ్రమము మౌని గనుంగొన నిల్బ్చె దాపునన్‌ 


పితృవరు నాశ్రమమ్మున నపేతుండు కాడట విక్రమించి మో 
దితు డనిశమ్ము మిక్కిలి యతిప్రవరుండు భవంపు టాది( దా 
నతివల నైనం బూరుషుల నన్యులం గాంచి యెటుంగ డెన్నడుం 


బ్రతివసథాది పట్టణ వరప్రభ వాదుల బుష్యశృంగుండే 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


యాదృచ్చిక మొక దినమున 
నా దరి( జేరెను విభండ కాత్మజుండా శా 
తోదరులం గూడం గాంచెను 


వేదాధ్యయనుండు వింత వెలయాళులనే 


చిత్రాతి వేషలు మధుర 
గాత్రలు తీయంగ( బాడు కాంతా మణులే 
యాత్రముగం గదిసి తాపస 


పుత్రుని నా బుష్యశృంగు మురిసి యని రిటుల్‌ 


ఎవ్వర వీవు ధరణిసుర 

యివ్వనమున నేల యుంటి విట్లొంటరిగా 
న్‌వ్వక యించుక ఘోరం 

బివ్విపిన మ్మెటు(గ వలతు మేమి(క( జెపుమా 


మును గనని యిష్ట రూపల 
వనితామణుల( దిలకింప వనమున నంతన్‌ 


జనియించె బుద్ది స్నేహ 
my 


మ్మున నిజ జనకు నెటి(గింప ముని తనయునకున్‌ 


నా తండ్రి విభండక ముని 

యాతని కౌరస సుతుండనై తనరుదు వి 
ఖ్యాతుండ బుష్యశృంగ పు 

నీ తాఖ్యను గర్మమునను నిత్యం బవనిన్‌ 


చేరువనం గల దాశ్రమ 

మో రూపసులార మాది యుక్తపు రీతిన్‌ 
మీరలు నా నొనరుచు స 

త్కారమ్ముల నటం గొనుండు కమనీయముగన్‌ 


విని బుషిసుతు భాషణములు 
వనితలకుం జూడ నిచ్చ వజిలన్‌ హృదులం 
జని రెల్ల రంత నాశ్రమ 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


చం. 


కం. 


చం. 


మున కాతనిం గూడి వారు ముదమారంగన్‌ 


కదిసిన నర్చించి యతం 

డిది మా యర్మ్యమ్ము పాద్య మిది యని యనుచుం 
బదపడి ఫల మూలమ్ములు 

ముదితల కెల్లర కొసంగె ముని సుతు. డెలమిన్‌ 


ఉత్సాహమ్మున, గైకొని 
తత్సుందరు లర్చలు ముని తనయుం డీయం 
దత్సంయమి భీతిని గమ 


నోత్సాహ లయి యని రిట్టు లుచితపు( బలుకుల్‌ 


అవనిసురేంద్ర యున్నవి ఫలాదులు మా కడ భద్రమౌను నీ 
కివి గొనుమా భుజింపు వడి నింపుగ నిట్లని కౌంగిలించి వా 
ని వనిత లిచ్చి రెల్లరును నీరజనేత్రలు మోదకాదులా 


వివిధము లైన భక్ష్యములు పెక్కులు చిత్ర విచిత్రముల్‌ రహిన్‌ 


వన నిత్య సన్నివాసుండు 

మును పెన్నండు తిననివి ఫలముల నా భావిం 
చెను దేజస్వి భుజించి త 

మిని మునిపుత్రుండు సంయమివరేణ్యుండే 


అతని పితృ భీతి వనితలు 

వ్రతచర్య మొకటి దెలిపి కపటపుం బగిదిన్‌ 
ధృతి బుష్యశృంగ ముని స 

మృ్మతిం గైకొని యంచితముగ మరలిరి వేగన్‌ 


ఏ(గ వారకాంత లల్లరు నవ్విధి 
గాశ్యపాత్మజుండు వశ్యుం డయ్యె 

హృదయ తాపమునకు( గృశియించె దుఃఖాతి 
శయమున వనమున భృశమ్ము నకట 


కలవర మంది చిత్తమున గాంతి మదంగిది నాపరమ్మునం 


20. 


21. 


జెలువపు వారకాంతలను జెన్నుగ౦ జూచిన దేశ మే(గ నా 
లలనల మౌనిపుత్రుండు విలాస విహారలం గాంచె నంత వా 
రలుం గని వాని హర్షమున రామలు చేరి వచించి రిట్టులన్‌ 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


సౌమ్య! విచ్చేయుమ కరుణ రమ్య మైన 
యట్టి మా యాశ్రమమునకు నచ్చ టిత్తు 
మతి విశేషపు టాతిథ్య మనఘ నీకు 
నాం దపసి సమ్మతించెం జనంగ రహిని 


కొనితేర నమ్మ హాత్ముని 

వనితలు నగరమ్ము గురిసె( బర్జన్యుండు బో 
రున వర్షము హర్ష మొదవ 

జనులకు నంగ విషయమున సత్వర మంతన్‌ 


వర్షముతో నరుదెంచ మ 

హర్షి సుతుడు బుష్యశృంగు డన్నర పతియే 
హర్షమ్మున నెదురేగియు 

శిరము వంచి ప్రణతు లిడె శిఘ్రమ మునికిన్‌ 


అర్థ్య పాద్యాదు లొసంగి న్యాయ విధిని సు స 
మాహితు. డయి పూజించెను మాన్యు మునిని 
విపు నడిగెం బ్రసాదము విపు వలని 

కోపము వడయమికి నంత భూపవరుండు 


అంత నతనిం గూడి నృపతి 
యంతఃపురమున కరిగి నిజాత్మజ శాంతం 
గాంతామణిని యథావిధి 

సంతోషమ్ముగ నొసంగి సంతస మందెన్‌ 


ఇవ్విధముగ శాంత నింతినిం గూడి తే 
జోమయుండు వజలుచు సకలమ్ము 
లైన భోగతతుల నర్చితుండు వసించె 


బుష్యశృంగుం డచట హృష్టు డగుచు 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు బదియవ సర్గము. 


తే.గీ. 


కం. 


ల్‌ 


తే.గీ. 


బాలకాండము 


సర్గము 11. 
౧ 


దశరథుడు బుష్యశృంగుని భార్యా సమేతముగ నయోధ్యా నగరమునకుం దో డ్క్‌ని వచ్చుట. 


ఇంకను వినుము రాజేంద్ర హితము లైన 
పల్కులు సనత్కుమారు దేవప్రవరు వ 
చనము లివి వినిపింతు నం చనియె నా సు 
మంత్రుండు దశరథుని తోడ మంత్రివరుండు 


ఇక్ష్వాకు వంశజాతుండు 
నిక్వాభ వచన దశరధుం డిల ధార్మికుండున్‌ 
బిక్వాలి విధేయుండు తి 
తిక్షాత్మ కృత ప్రతిశ్రుతి వెలయును భువిన్‌ 


కలుగు స్నేహమ్ము భూకాంతున కంగధవుండు రోమపాదుతో నడరి కరము 
శాంత యను తనయ చారునేత్ర కలుగు నా యంగ రాజున కమల చరిత 
రోమపాదుం గదిసి యా మహీనాథుండు ధర్మాత్మ యే నపుత్రకుండ వంశ 
వృద్దికి గోరుదుం బేర్మి శాంతాపతి నీదు నాజ్ఞం గ్రతువు నెరప నాకు 

నన విని యొకయింత తలంచి యంగవిభుండు 

చిత్త మందు శాంతాపతి నుత్తమ ముని 

నీయ నా మహాత్ముండు స్వీకరించి క్రతువు 

దశరథుండు గావించు ముదమ్ము మీజి 


యజియింపం దపియించు రాఘవుడు హస్తాబ్బమ్ములన్‌ మోడ్చి యా 
ద్విజ వంశాగ్రణి బుష్యశృంగు నయ సంవేదుండు నెన్నుం దమిన్‌ 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


నిజ పుత్రార్ధ మెడందం గోరి దివ సాన్నిధ్యమ్ము యజ్ఞారమున్‌ 
య, ఇధి 
విజయుం డౌను ఫలింప వాంఛితము లా విప్రింద్రు కృత్యమ్ములన్‌ 


నలువురను లోక విఖ్యా 

తుల నైక్వాకుండు వడయును దుర్ణయ సుతులం 
గుల వర్ధన కారకుల న 

తుల విక్రమ వీరుల నతి తుష్టాత్ముండై 


మున్ను కృతయుగమున నన్నలువ సుతుండు 
బుషి సనత్కుమారుం డెలమిం బలికె 
నీ వచనము లెల్ల దేవ వరేణ్యుండు 


పుణ్య జనుల నగ్రగణ్యుం డిట్లు 


బలములతో స్వయమ్ముగ నృపాలవరా చని చక్కనైన తే 
రుల ముని గారవించి కొమరుం గొని రమ్మధిపా యనంగం దా 
నల గురు సమ్మతిం గొని నిజాంగనలన్‌ సచివాలి గూడి య 
త్రలమున కే(గ( జాగె నెటం దాపసి యుండెన్‌ దార యుక్తమై 


చేరెను దాటి మెల్లంగను జిత్ర వనమ్ములు వాహినీతతుల్‌ 
భూరమణుండు దేశమును భూసుర ముఖ్యుండు నిల్చు చోటునుం 
జేరిన రోమపాద పతి చెంతను గాంచెను దొల్ల నంత భ 

ట్టారకు బుష్యశృంగుం బ్రకటమ్ముగ వహ్నాసమాను విప్తునిన్‌ 


అంగ భూపతి దశరథు నాత్మ సిని 
గాంచి ముదితాత్ము(డై గౌరవించి యంచి 
తముగ ముని పుత్రునకు( దెల్పం దమ చెలిమియు' 


జుట్టరికము( బూజించె రాజు నత దంత 


ఇవ్విధి సత్పూజితుండై 

యవ్వల్లభు( డుండి కతిపయ దినమ్ముల్‌ దా 
నవ్వసుధాధిపు తో ననె 

నివ్వచనము లాదరమున హిత వాంఛితముల్‌ 


10. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నరవర శాంత నీదు సుత నాథ సమేతము నాదు వీటికిం 
గరుణను బంప గోరెదను గార్య విశిష్ట మొకండు నుండె నా 
గిరలను సమ్మతించి మది గీష్పతి సన్నిభు బుష్యశృంగుం దా 
నరసి వచించె నే/(గు6 దని యచ్చటి కింతిని గూడి మామయే 


అట్టులె యని విని యా ముని 

పట్టి నృపతి భాషణములు పన్నుగ నాభూ 
రాట్టు ననుమతిం గొని సమ 

కట్టె. బ్రయాణమున కంత గాంతా యుతమున్‌ 


అలరి దశరథ రోమపాదు లుభయులు ప 
రస్ప రాంజళు లొనరించి రక్తి సెలంగ 
వీర్య వంతులు స్నేహమ్ము విరియ కౌంి 
లించికొని సంతసించిరి యంచితముగ 


చెలికాని సెలవు గొని పా 

రులకు నిజాగమమునుం దెలుప రఘునాథుం 
డలరి యనిపి ఘన శీఘ్ర చ 

రుల దూతల నాజ్ఞ లొసంగి రూఢిగం దరలన్‌ 


పుర మలంకరించు(డి యందముగను సిక్త 
మై సురుచిర మలర వలె భాసురముగ 
ధూపములు దనర వలె వీథుల భృశమ్ము 
నెగుర వలె, బతాకమ్ములు నగర మందు 


రాజురాక నెటి(గి రాజు నుడివి నట్లు 
సంతసించి పారు లంత జేసి 

రా పురమ్ము రమ్య మైన యలంకర 
ణమ్ము లల్ల నలర నగర మందు 


విప్రవరు నుంచి ముందు భూవిభుండు నగర 
మున బ్రవేశించె సుందరముగ నలంకృ 
తమ్ము శంఖ దుందుభి నినదమ్ము లలర 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


మానిత ద్విజు గని పొంగె నా నగరము 


అంతిపురమున విప్రింద్రు సంతసమున 
శాస్త్ర రీతి. బూజించి దశరథుడు మన 
మందు నెంచెను గృతకృత్యు డంచు( దన్ను 
దీసికొని రాగ నిచటకు దేవ సముని 


శాంత నంతఃపుర విమల కాంత లరసి 

రాంగ నిజభర్త తోడుత రమ్య నయన 

స్నేహ భావ మలరగ విశేషముగను 

బొంది రానందము మనము లందు భృశము 


శాంత యాదరింప. గాంత లందరు రాజు 
ముఖ్యముగ నట సుఖముగ వసించె( 
గొంత కాల మడరి కువలయాకి తనదు 


భర్త లాలనమున భద్రముగను 


18. 


19. 


20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు బదునొకండవ సర్గము. 


కం. 


దశరధుడు బుష్యశృంగుని యాధ్వర్యమున యజ్ఞ సమాచారణము నిర్దేశించుట. 


అంతట గొన్ని దినముల వ 

సంతర్తువు రాగ నవని జారుతరము భూ 
కాంతునకుం బుట్టి మనమున 

సంతునకై బుద్ధి యింక జన్నము సేయన్‌ 


బాలకాండము 


సర్గము 12. 
౧ 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


అమరప్రభా నిభ మునిని 

సమంచిత శిరో నతు లిడి జరిపింపంగ జ 
న్నము వేండుకొనియి సంతా 
నమునకుం గుల వృద్ధికి రఘునాథుం డెలమిన్‌ 


అట్టులె యని విరివి యర్చితుండు ననెసం 
భార చయము వేగం బడయ వలయు 

నీదు తురగ వరము నెమ్మి విడువ వలె 
నంచు నద్ధశరథు నరసి ద్విజుడు 


మంత్రి సత్తముండు సుమంత్రు తోడ ననియె 
గురు పురోహితులను ద్వరిత గతి సు 
మంత్ర! సర్వులః గడు మన్నన రప్పింపు 
మని దశరథు( డంత నాదరించి 


వేగ మేంగి మంత్రివరేణ్య! వేద విదుల 

నెల్లర సుయజ్ఞ జాబాలు లింక వామ 

దేవ కాశ్యపుల నవని దేవు లన్యు 

లను బురోహితుండు వసిష్థు( దనరి తెమ్ము 


వేగ మే(గి మంత్రి విపుల నెల్లర 

సకల వేద విదుల సంతరించి 

తెచ్చె వడి సుమంత్రు( డచ్చోటున కలర 
దశరథుండు కరము ధరణి విభుండు 


రా గురుపురోహితాదులు 

దా గరిమగ నర్చన లిడి దశరథు( డనియున్‌ 
బాగుగ ధర్మార్ధ యుతము 

వాగమృతమ్ము సిలుకంగం బార్ధివు( డంతన్‌ 


సుతులు లేకున్న శూన్యము సుఖము శోక 


కారణం బయ్యె నా కిది కాన నశ్వ 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


మేధ యాగమ్ము సలుపంగ మేలుగ మది 
నెంచితి, బడయంగ సుతుల నంచితముగ 


శాస్త కర్మ నిచయ సమ్మతముగ జేయ 
నెంచితి నిక యాగ మంచితముగ 
నిమ్ముని సుతు కరుణ సమ్మదముగ నేను 


కాంక్ష లన్ని దీరం గాంచు వాండ 


వచ్చిన వసిష్ట ముఖ మును 

లచ్చపు వాకృ్షయము లమ్మహాత్ముని గిరలన్‌ 
మెచ్చిరి సాధు తరం బీ 

యిచ్చ యని వచించి రింక హిత మగు నంచున్‌ 


అంత బుష్యశృంగు( డాదిగ ద్విజులు సం 
భార చయము వేగం బడయ వలయు 
నీదు తురగ వరము నెమ్మి విడువ వలె 
ననిరి యద్ధశరథు నరసి మునులు 


yy 


త్రమ్ముగ వచ్చు టెల్ల నవనీనాథా 

పాత్ర మవశ్యము నల్వుర 

పుత్రుల విక్రముల నెమ్మి వొందంగ నార్యా 
ప్రీతిల్లై నప్పలుకులు ద్వి 

జాతు లనంగ నాలకించి సంతోషముతో 
భూతలనాథు. డమాత్య 

వ్రాతమ్మును గాంచి పలికె బన్నుగ నిట్లున్‌ 


10. 


11. 


12. 


13. 


సమకూర్చుండు గురూక్త వస్తుచయ మా సంభార సందోహమున్‌ 
విమలాశ్వమ్ము పురోధ తోడుగను సద్వీరాలితోం బోవలెన్‌ 
కమనీయమ్ముగ యజ్ఞ భూమి సరయూ కచ్చమ్మునం గూర్చుయీ 
క్రమ భంగిన్‌ శ్రుతి కర్మ సమ్మతముగం గల్పించుండీ శుద్ధులన్‌ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందుం బండ్రెండవ సర్గము. 


దోషరహితమైనం దూల కష్టమ్ములు 
నుత్తమంపు క్రతువు నుర్వి( జలుప 
సర్వు లింపు మీటి నుర్వీపతులు శక్యు 
లిందు నరయ లేదు సందియమ్ము 


వెదకుదురు బ్రహ్మరాక్షసులు దమి దోష 
ములు క్రతువున విద్వాంసులు పొడమ నించు 
కైన జన్నము విధ్వంస మగును యాగ 
కర్త నశియించు( దూరము కలత జెంది 


కాన నెవ్విధి నిది కాం గలదు పరిపూ 
రమ్ము తద్విధముగం గ్రతువు జరుప 
వలయు. దివిరి కార్యభార సమర్థులు 
మంత్రివర్యు లార మాన్యు లార 


అవనీశు వచనములు మం 

త్రి వరులు విని గారవించిరి ముదము సెల(గన్‌ 
సవినయము పల్కి రెల్లరు 

నవు నానతి యిచ్చి నట్టు లన్నియు నంచున్‌ 


విప్ర వరులు ధర్మజ్ఞులు క్షిప్రము నృపు 
నంత నాశీర్వదించియు నానతిం గొని 
వార లెల్లరు సాగిరి వారి వారి 


నిలయములకు నానందము నెగడ నెదల 


భూసుర వరు లెల్లరు నే(గ బుడమి అేండు 
సెంత నిల్చిన యా మంత్రి శేఖరులను 
వీడుకొలిపి తేడోమయ వీరవరుండు 
స్వీయ వేశ్మము సేసె( బ్రవేశ మడరి 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


బాలకాండము 


సర్గము 13. 
౧ 


దశరథుని యాదేశానుసారము వసిష్టమహర్షి యావాసాన్నపానాది కార్యములు దగిన వారిచే జేయించి 


సుమంత్రునిచే సకల రాజన్యులను రావించి బుష్యశృంగుని, గూడి రాజుచే యజ్ఞారంభము సేయించుట. 


తిరిగి వసంత మడుగిడిన 

బరిపూర్ణం బాయె నొక్క వత్సర మంతన్‌ 
ధరణీశుండు పుత్రార్థము 

నరిగెం దమి నశ్వమేధ యాగస్థలికిన్‌ 


ప్రణుతించి వసిష్టు ద్విజు ధ 

రణిపతి పూజించి యాదరమ్మున ననె భా 
షణములు వినయమ్మున సుత 
గణార్థమై చెలంగ శ్రవణ కమనీయముగన్‌ 


వివిధ భాగమ్ము లందును విఘ్నము లవి 
కలుగని విధమ్ము నింక నుక్తంపు రీతి 
బ్రాహ్మణశ్రేష్ట! యీ యజ్ఞ రాజముం జ 


లుపుండు మునిపుంగవా సత్కరుణ వహించి 


ప్రియతమ సఖులరు వరిష్ట గురువులరు 
మీరు మునివరేణ్య! గారవముగ 
నుద్యమించి నట్టి హృద్యంపు టియ్యాగ 
భార మూనం గలరు మీర మాన్య 


నా విని పల్కె మునీంద్రుండు 

నీ వచియించిన విధమ్ము నే నొన రింతున్‌ 
భూవర సకలము చక్కంగ 

నా వల్లభ మేధ యాగ మలరింపంగన్‌ 


ల్‌ 


పనిచెన్‌ సంయమి విప్తులం గ్రతువులం బ్రావీణ్యులన్‌ వాస్తు వి 
ద్యను నైపుణ్యుల వృద్ధ ధార్మికుల శిల్పాచార్యులన్‌ వర్ణ కా 
లిని( గర్మాంతిక నాట్య నర్తక తతిన్‌ లెక్కించు మర్తాలిం గూ 


శీ 
ర్పను వేవే లిటికల్‌ నివేశనములం బ్రాప్తింప నాయా పనుల్‌ 6. 


ఖనికుల శుచుల రాజశాసనము నాచ 
రింప శాస్తవిదులం బెక్కు లెలమి చదివి 
నట్టి వారి నన్యుల నిల్చె యజ్ఞ కర్మ 
లట ఇ 
ము లొనరింప యథోక్తము మునివరుండు 7. 


భక్ష్యాన్న పానీయ బహుళమ్ముగ ద్విజాలయమ్ములు వలయు శతాధికములు 

పౌరజనులకును వసతు లిచ్చలు దీర భక్ష్యాలి నింపుగ వలయు+ గూర్ప 

జానపదులకును జక్కటి యన్నము ప్రీతి నీవలె సుంత వెలితి లేక 

సర్వవర్ణ జనుల సముచిత రీతిని సత్కరింప వలె రోషమ్ము వీడి 

క్రతువు పనుల విరివి నిమగ్న మయి నట్టి 

వారి శిల్స్యాదుల విశేష గౌరవమ్ము 

న నరయం దగు వారిని భోజన ధన దాన 

ములం దనుప వలె విస్తృతముగ సతమ్ము 8. 


లోప మించుక లేకయు నే పగిది ని 
వి నెబివేరు నవ్విధి( జేయ.+ బ్రీతి చిత్త 
మున దొడంగుండు మీ రెల్లరు ముదము మీజ 


నా బలుక వసిష్టుండు బ్రాహ్మణ ప్రవరుడు 9. 


కూడి యంద అనిరి వారు కొటిత లేక 

యన్ని విహిత రీతి జరుగు నంచు నా వ 

సిష్టు తోడ జేయుదుము నీ చెప్పి నట్లు 

కించపజుపము దేనినిం గొంచె మైన 10. 


అంత సుమంత్రు మంత్రివరు నాదర మొప్పంగం బిల్చి మౌని సా 
మంతుల ధార్మి కాన్య వర మానవ నాథుల విప్రరాజ ధీ 
మంతుల వైశ్య శూద్ర జన మండలినిం బర పౌర కోటి దే 11. 


శాంతరులన్‌ సగౌరవము నందట( బిల్వంగ బంచె నింపుగన్‌ 


మిధిలేశుండు పరాక్రముండు జన సంప్రీతుండు వేదాంత సం 
ప్రథితజ్ఞానుండు సత్యవిక్రముండు శాస్త్రవ్రాత విద్వాంసుడుం 
బృథివీ నాథుని పూర్వబాంధవుండు సంవేద్యంబ పుణ్యుండు స 
త్పథసంచారి స్వయమ్ము నాతనిని సంభావించి పిల్వం దగున్‌ 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ప్రియతము సతత ప్రియ వచ 

న యుక్తు గాశీ పురేశు నరపాల సఖున్‌ 

నయ రీతి స్వయమ్ముగ నీ 

వ యరిగి పిలువం దగును మహాత్మా యిటకున్‌ 


రాజేంద్రుమామ కేకయ 
రాజు సుతుల తోడ నప్పరమ ధార్మికునిం 
బూజార్లు స్వయం బిచటకు 
బా 
భాజనముగఈ దోడితెమ్ము బాంధవ వృద్ధున్‌ 


రాజ సింహుని మిత్రుండు పూజనీయు( 
డంగ రాజేంద్రుని యశస్వి నాదరమున 
రోమపాదు నింక సుమంత్ర నీమ మెంచి 
తోడ్కొని వడి రావలయును వేడ్క మీటి 


భానుమంతుని( గోసల ప్రభువు నాద 
రమున మగధాధిపతి విశారదుడు సకల 
శాస్త్ర తతులం బ్రాప్తిజ్ఞుఃడు సత్పురుషుని 
సత్వరముగ నాహ్వానింప( జాగ వలెను 


సింధు సౌవీర సౌరాష్ట్ర సేవ్య ధరణి 

పతులు బ్రాచీన దక్షిణ పార్ధివేంద్రు 

లన్య పృధివీ పతుల బాంధ వానుచరుల 
యుతము వేగం బిలువ వలయు. బలువురను 


వినియా వసిష్ట వాక్యము 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


లను బంచె( బురుషుల నంత రాజుల దోడ్డో 
డను దోడ్కొని తేర సుమం 
త్ర నామ సూతుండు మంత్రి త్వరితుం డౌచున్‌ 


తనరి మునిచంద్రు నానతి 


జనె రయముగ ధర్మరతుండు స్వయముగ నా లీ 


లను దోడ్కొని తేర నటకు 
మన మలర సుమంత్ర. డంత మంత్రి వరుండే 


అంతః. గర్మకారులు వార లందటు సని 

యా వసిష్థున కెటి(గింప నపుడు యజ్ఞ 
మునకు వారు సేసిన దంతయును మునీంద్రు 
నకు ముదమ్ముగ హర్షమునః బలికె ముని 


ఈయ రా దగౌరవమున నించు కని 
యు బరిహాసమున కయిన నొకటి జరిగి 
న నటులం బెజచు వడి దాత నది సంది 


యమ్ము లేదిందు నెల్లరు నమ్మవలయు 


పయనించి యహర్నిశ లల 
రి యయోధ్యాపతికి నీయ+ బ్రీతి బహుమతుల్‌ 
రయముగ రత్నాదులను గొ 
ని యేంగుదెంచి రటకు ధరణిపతుల్‌ హితులున్‌ 


సంతసించి యంత క్ష్మాపతి కనియె వ 
సిష్టుండు నరసింహ! చేరి రిటకు 

నీదు శాసనమున నృప పుంగవులు సత్క 
రించితిని యథార్హ మంచితముగ 


పురుషు లెల్ల స్థిరమతిం జేసిరి నృపవర! 
యజ్ఞ కార్యము లన్నియు నాజ్ఞ నీదు 
ఇ ఖా 
యాగ వాటిక కింపుగ నేంగుదెంచి 
పురుష శార్దూల యజియింపం బూను మింక 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


సకల వస్తు సంపన్నము సర్వ కామ 

సంయుతమ్ముగ సద్బుద్ది. జక్కంగ నొన 
థ 

రించిరి మనసు వెట్టి సమంచితముగ 


నోజ వీక్షింప నొప్పును రాజచంద్ర 


బుష్యశృంగ వసిష్ట మునీంద్రు లిరువు 

రి వచనము లాదరించి యంత వసుధాధి 
పతి శుభదిన నక్షత్రములు తిలకించి 
యాగ వేదిక కరుదెంచె హర్ష మొదవ 


అంత నవని సురులు యజ్ఞ మారంభించి 
రట వసిష్ట సంయ మాదు లలర 
బుష్యశృంగ తాప సేంద్రుండు మునుముందు 
భాసురముగ నిల్చి పావనుండు 


చని రెలరు యజసల 
శ స 
మునకు యథా విధిని శాస్త్రములు సెప్పిన రీ 
తిని భార్యా సహితము దీ 
కను గైకొనె దశరథుండు సంతోషముగన్‌ 


25. 


26. 


27. 


28. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు బదుమూడవ సర్గము. 


కం. 


దశరధుని అశ్వమేధ యాగాచరణము. 


కడవ నొక యేండు గుట్ట 
మ్మడుగిడ తిరిగి సరయూ మహానది తటినిం 


బాలకాండము 


సర్గము 14. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


బుడమి దొర దశరథుడు దాం 
దొడ(గెను జన్న మొనరింపం దూరము భక్తిన్‌ 


ముందుంచి బుష్యశృంగుని 
నందటు విపులు తురంగ యజ్ఞమ్మున నా 
నందముగ దశరథ మహా 


తుం దనుప(గం గ్రతువు సేయం దొడంగిరి యంతన్‌ 


యాజకులు వేదపారగు లోజ శాస్త్ర 
సమ్మతముగ యథావిధి. జలుపు వారు 
న్యాయ సమ్మత కర్మ చయమ్ము లుచిత 
రీతి వైభవమ్ముగం బతి బ్రీతి నంద 


ఆగమ విధిం బ్రవర్గ్యము నాచరించి 
యట్టుల నుపసద మను కార్యము నొనర్చి 
నియమము లనుసరించియు నయముగ నిత 


రమ్ము లొనరించిరి కడు శాస్త్ర విహితములు 


ఉదయంబం దొనరించు కార్యముల నుద్యోగించి యన్యంబులా 

విదిత క్రత్వధికమ్ము లూని సురలం బ్రీతిల్ల నర్చింప స 

మ్మద చిత్తమ్ముల మౌనిపుంగవులు సోమమ్మా నరేశుండు పిం 

డ దగం జక్కంగ నయ్యె నైంద్ర మిడం దోడన్‌ దివ్య మాధ్యాహ్నముల్‌ 


సాయంసమయపు సోమము 

సేయ ధరేశుం డనఘుండు చెలువము మీన్‌ 
వే యవనీసురులున్‌ శా 

స్త్రీయమ్ముగ౦ జేసిరి క్రతుశేషము లెల్లన్‌ 


బుష్యశృం గాదు లింద్ర సహిత మమరుల 
కంత నాహ్వాన మందించి రలరి మంత్ర 
యుక్త శిక్షాక్షరములు యథోచితముగం 

బలికి మధురమ్ముగ సభక్తి పరమ మునులు 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


మధుర లలిత గీత మంత్ర గానముల నా 
మంత్రణమ్ము దమి నమరులః జేసి 
హోత లిచ్చి రంత బ్రీతి హవిర్భాగ 


ములు సకల సురులకుం బూజ సేసి 


హుతముల హుతమ్ము కానిది 

వెతక నరయ మెందు లేదు వెడ జాజిన దే 
ది తనరె నెల్ల శ్రుతి గిరల 

నతి భద్రము జరపి రలరి యజ్ఞము విప్తుల్‌ 


అలసిన వాం డైనను నా 

కలిం గుములు వా. డహములం గనిపింపండు శి 
ష్యులు వందలు లేని చదువ 

రులు కాని ద్విజు లగపడరు లోచనములకున్‌ 


తిందురు బ్రాహ్మణోత్తములు తిందురు నాథ సమేత కాంతలుం 
దిందురు తాపసేంద్రులును దిందురు శ్రామికు లింక వృద్దులుం 
దిందురు వ్యాధి బాధితులు తిందురు స్త్రీలును బాలు రెల్లరుం 
దిందురు భక్ష్యభోజ్యములు తృప్తి వహింపక నిత్య మచ్చటన్‌ 


వడ్డించు. డన్న మింకను 
దొడ్డగ నడ్డమ్ము లేక తుష్టిం జెందన్‌ 
wm CC ల 
గుడ్డల. బంచుం డిపు డి 
గ్గడ్డ ననంగం జేసి రట్ల కమనీయముగన్‌ 


అన్న రాసులున్న వచట ముచ్చటగను 
జూడ శుచుల దనరుచును భృశమ్ము 
వేగ వేగ విరివి విధ్యుక్త విధ మొప్ప 
వండ దినదినమ్ము కొండ లనంగ 


నానా దేశ నివాసులు 
నానర నారీ మణు లట నన్నాదులు న 
ప్పానీయమ్ముల నలరిరి 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


యా నరపాలు క్రతురాజ మందుం దనివిన్‌ 


అన్నము సాధుతర మహో 

మిన్న6గం దృషప్తిం బడసితిమి నరవరేంద్రా! 
యన్నద! సు సుఖీభవ యని 

చెన్నుగ బొగిడిరి ద్విజన్మ శేఖరు లతనిన్‌ 


భూసుర వరేణ్యుల కశనము నిడం గొంద 

జు సువిభూపితులు పురుషులు సుకరముగ 
వారికి సహాయమున+ బెటి వారు తమి మ 

ణి మయ కుండల భాసితులు మెలంగి రట 


జన్నపు( బనులకు నడుమన్‌ 

విన్నాణులు తర్క మందు విజ యాసక్తిం 
బన్నుగ నట వాదన లై 

న్నెన్న్‌ చలిపిరి ధరణీ సురేంద్రులు ఘనులున్‌ 


ప్రతిదినము ద్విజులు ముని చో 

దితుల యయ్యాగమం దతి కుశలులు సమం 
చిత రీతి నాగమసుస 

మ్మతమ్ముగం జలిపిరి కర్మ మండలి నెల్లన్‌ 


లే రచట షడంగమ్ములు నేర నట్టి 

వారు నల్ప పాఠకులును లేరు వ్రత ర 
హితులు లేరు సదస్యులం బతివరేణ్యు 
చెంత వాదాల్పులును లేరు వింత యగునె 


పరంగ6గం బాలకొయ్యలను బాతెడి కాలము బిల్వ కాష్టముల్‌ 
సరసన ఖాదిరమ్ములును షట్కము షట్కము నొక్క శేలువుం 
బరమున దేవదారువులు పన్నుగ రెండును జాంప జేతులం 
దిర మగు నంతరమ్మునను దీరుగం బాతిరి పరు లాజిటిన్‌ 


జన్నము క్షుణ్ణ మెజింగిన 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


విన్నాణులు నాగమముల విరివి నిపుణు లా 
సన్ను అయి చేసి వసువున 
నన్నిటిని నలంకరించి రందము కొజికై 


ఇరువది యొక నిట్ట దివిరి 


యిరువది యొక మూర నిడివి నెస(గ వలువ లా 


యిరువది యొక్కటిం దగంజు 
టిరి యొక్కొక్కటికి నొక్కటిగ నందముగన్‌ 
ల 


శిల్పులు విధి పూర్వకము సచిత్ర తతి య 
నిమిది ముఖము లమరు నట్లు నేర్పు మీటి 
నునుపు మెజియ, జేసిరి వాని ననువుగ వసు 
ధాధిపతి యాగమున దృఢతరము దివిరి 


తగ నాచ్చాదించిరి బ 

ట్ట గములు సుమ చందనము లడరి జల్లిరి బా 
గుగ జన్నపుం గంబముల వె 

లు(గ నవి సప్తర్షు లల వెలుంగు నట్లు దివిన్‌ 


వలసిన విధ మిటుకలు తగు 


కొలతల జేసి ద్విజ వరులు కుశలులు భృశమున్‌ 


లలితంపు( ద్రాటి పనులన్‌ 
విలసిల్లం జేసిరి చితి వేలిమి కొజికై 


నేర్పరు లయిన భూసురు లేర్పజచిరి 
రాజసింహము దశరథు క్రతువు గుండ 

మలర స్వర్ణపక్ష గరుడ లలిత రూప 

ము త్రిగుణము నవద్వయ భాగములుగ నచట 


ఆగ మోక్త భంగి నాయా సురలకునై 

ఫణి విహంగ జంతు గణములను వ 
ధింప హయ వరమును దీర్చి జలచరము 
లుంచి రడరి యాజకోత్తము లట 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


మూడు నూర్ల పశువులను భూమి ధవుని 
యశ్వ రత్నము నంత నయంపు రీతి 
యూపముల కింపుగ సరస నాపి యుంచి 
కట్ట భాసిల్లై యాగ జగమ్ము కరము 


కౌసల్యా దేవి సుగుణ 

సేసి ప్రదక్షిణము వాజి శేఖరమునకున్‌ 

వ్రేసె. గృపాణము తోడన్‌ 

భాసుర ముమ్మారు లంత. బరమ ముదమునన్‌ 


సుస్థిరంపు హృదిని సునయన కౌసల్య 
యా పతత్రి చెంత నట వసించె 

ధర్మ కాంక్ష నలరి తగ నొక్క యామిని 
రాజ ధర్మపత్ని భబ్రాజితముగ 


హోత యధ్వర్యుః డుద్దాతయు నయ రీతి 
నృపతి మహిషీమణినిం బరివృత్తి సుదతి 
మజియు వావాతను గర కమలముల? గొని 
రటకు నవ్విధి నన్యను హరిని దాక 


హరి వప నంత బుత్విజులు యజ్ఞ విశారదు లుద్ధరించి వం 

డిరి శ్రుతు లొ ప్పు నట్టుల కడింది నియంత్రిత నిర్మలేంద్రియుల్‌ 
తురగ వపాత్త సౌరభము ధూమ మధీశ్వరు డాస్వదించె నా 
దరుణము న్యాయ మొప్పెడు విధమ్ము నశింపగ నెల్ల పాపముల్‌ 


గుట్టమున కున్న యంగము లెజ్జని భుజి 
నెమ్మి షోడశ బుత్విజు లిమ్ముగ నట 
వేల్చిరి నియమంపు( బగిది విప్రవరులు 
మంత్ర పూర్వక మయ్యాగ తంత్రములను 


అన్య యాగ వరము లందు హవిని రావి 
గరిట తోడ నీయ కరము ప్రీతి 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


కం. 


ఆ.వె. 


కం. 


నశ్వమేధ యాగ మందు నీయంగం బేము 


నిష్టపడుదు రింక హృషి సెలంగ 
జ్‌ జ్‌ 


హరి మేధమ్ము వహింప మూ డహము లం దాదిం జతుష్టోమ మం 


ద రతిన్‌ రెండవ పూట నుక్త్య మతిరాత్రం బయ్యె నా పిమ్మటం 
దిరమై విశ్వజి దాహవమ్ము నింక జ్యోతిష్టోమ మాయుష్యముం 


బరగెన్‌ సాభిజి దధ్వర మ్మలరి కల్పప్రోక్త భంగిన్‌ రహిన్‌ 


ఆతండు రాజు తూర్పుదిశ నంతయు నన్వయ వర్థనుండు దా 
హోతకు నిచ్చె నధ్వరున కోజం బ్రతిచి నవాచి బ్రహ్మ కు 
ద్గాతకు నుత్తర మ్మొసంగె దాన వరేణ్యుఃడు యాగ మందు నా 
ధాత విధించె బూర్వమున దక్షిణ లివ్విధి సమ్మతమ్ముగన్‌ 


ముగియించి క్రతువు న్యాయ 
మ్ముగ నా ధర భూవరుండు పుణ్య పురుషు లా 
జగ దిద బుత్విజులకు న్‌ 
నా 
సంగెంగుల వర్ధనుడు నద్దశరథుం డెలమిన్‌ 


రాజును వీత కల్మషుని రాఘవు నారసి యంత బుత్విజుల్‌ 
తేజము మీటి రాజ జగతీ బరిపాలన కర్హుం డౌదు వీ 

వే జగ మేల మాకు నిల నేల(గ శక్యమె మెత్తు మెన్నడుం 
బ్రాజదువుల్‌ భృశమ్ము దగు వస్నమ మే లని పల్కి రెల్లరున్‌ 


రత్నరాసు లయిన రాజ! గోవుల నైనం 
గాంచ నమ్మయినను మించి యిమ్ము 
భూసురులకు నెంచ భూములు నిష్పయో 
జనము లున్న వెంచి తనరి యిమ్ము 


నా విని బ్రాహ్మణవరులకు 

నా వేదజ్ఞుల కొసంగె నావుల నెలమిన్‌ 
వేవేలుగ శతకోటులు 

సౌవర్ణములు తదధిక రజతము లొసంగెన్‌ 


35: 


36. 


37. 


38. 


39. 


40. 


ద్విజు లా ధనము లొసంగ కుం 
భ జన్మునకు బుష్యశృంగ పరమర్షికి నా 
సుజనులు పంచిరి యంత వి 


భజించి హర్షితుల మంచు. బతి కనిరి రహిన్‌ 


వచ్చిన భూసురేంద్రులకుం బార్జుండు భర్మ హిరణ్య కోటులన్‌ 

మెచ్చి యుసంగె నిర్ధనుండు మేటి ధరాసురు( గాంచి వే(డ( దా 
నచ్చపు హస్తభూషణము నాదర మొప్ప నొసంగె భూసురుల్‌ 
హెచ్చుగం దృష్తి. జెందగ మహీసుర భక్తుడు మ్రొక్కె వారికిన్‌ 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


చా(గిలగ రఘుకుల చక్రవర్తి యుదార 
గుణుండు దానశీలి గురు మహీసు 
రేంద్రులకు సభక్తి యిచ్చి రాశీస్సులు 
తోరముగ నృపతికి వారు ప్రీతి 


ధరణీశ దుష్కరము కృత 
దురిత హరము స్వర్గదమ్ము తుర గోత్తమ మే 
ధ రత క్రతువు ఫలింప ద 
శరథుండు రఘూత్తముండు సంతస మందెన్‌ 


అంతం గని బుష్యశృంగుని 

సంతసమున వేండె నా దశరథుండు మునిన్‌ 
సంతునకు( గూడ జన్నము 

మంతన మొనరించు మంచు మహి తాత్ముండే 


నా విని మునిసింహు. డట్టులె యని రాజ 
సింహునిం గని ప్రీతి శిఘ్రమ తన 

యులు నలువురు నిజ కులోద్ధారకులు జని 
యింప( గలరు భూవరేంద్ర యనియె 


సుమధురమ్ము లైన సురుచిర వాక్యము 
లాలకించి రాజు హర్ష మంది 


భృశము ప్రణతుల నిడి బుష్యశృంగ మునికిం 


43. 


44. 


45. 


46. 


47. 


దిరిగి పలికె నవియె ధరణి ధవుండు 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు బదునాలుగవ సర్గము. 


బాలకాండము 


సర్గము 15. 
౧ 


దశరథుని పుత్రకామే ష్ట్యాచర ణారంభము, శ్రీమన్నారాయణుండు రావణసంహారార్థము దశరధునకు. 
బుత్రునిగా జన్మింతు నని బ్రహ్మాది సురులకు వచించుట. 


మత్తకోకిల. అంత ధీనిధి బుష్యశృంగ మహర్షి దాలిచి ధ్యానమే 
యంతరంగము నందు గొంత మహాగమజ్ఞుం డెటీంగి తా 
సుంత చిక్క నుపాయ మొక్కటి స్ఫూర్తి బల్కెను రాజు సు 
స్వాంతుం గాంచి ముదమ్ము మీఅంగ భాషణమ్ములు మార్గిరల్‌ 1. 


తే.గీ. పుత్ర కామేష్టి యొక్కటి పుత్ర లబ్ది 
కుక్త మది యధర్వమున సముచిత రీతి 
మంత్ర యుక్త మొనర్చెద మహిత తేజ 
నీ కొటి కని వేల్వ( దొడళగె వీ(క నలరి 2. 


కం. విచ్చేసిరి సిద్ధామరు 
లచ్చటికి మహర్షి సుర మహాగాయకులున్‌ 
మెచ్చి హవిర్భాగమ్ముల 
నిచ్చ వహించి కలసికొని రెల్లరు నియతిన్‌ 3 


చం. కదిసి తగన్‌ సభాస్టలినిం గంజుని విశ్వసృజున్‌ వియచ్చరుల్‌ 
విదితము నీయనుగ్రహపుః బెంపున రావణ నామ దైత్యుండే 
వదలక మాకు బాధల నపార మొసంగుచు నుండ బల్మి మే 4. 


ఆ.వె. 


తరువోజ. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


మదలప లేక వానిం గడు నార్తి వసింతుము పల్కి రివ్విధిన్‌ 


వరము లిచ్చి తీవు బ్రహ్మదేవ కరము 
ప్రీతి నాతనికి నవిరళముగను 
గౌరవించి మేము క్షమ నోర్చుచుంటిమి 
సర్వ దుష్కరములు సతము నెరిసి 


భయపెట్టు మూడు భువనములః గుమతి పాలకద్వేషియై పరగు నిత్యమ్ము 
దయవీడి యింద్రుని ధర్షించు నా త్రిదశనాథుః దాపస దైత్య గంధర్వ 

చయ యక్ష విప్రుల సతము హింసించు. జాల యజేయుండు సంచిత వర ని 
చయ మోహితుండు దశగ్రీవుం డెల్ల జనులకు భీతి నొసంగు వాండు భువి 


రవి మండండు వాయువు వీ 
వ వెజచుం గదలక చలోర్మి వననిధి నిలుచున్‌ 
భువి రావణు నా రాక్షసు 


నవలోకించిన క్షణమ్మ యంబుజగర్భా 


చూచిన ఘో రాకారుని 

వే చలన ముడుగు భయ మగు విస్తారముగం 
నీచు( డగు నసురు వధకై 

తోచు నుపాయం బరయుమ తూర్ణము దేవా! 


నా విని సుర లల్ల బలుక 

నా విధి చింతించి సుంత యనె నివ్విధి యా 
హా విదితమే యుపాయము 

రావణు దుష్టుని వధకు సుర వరులు వినుండీ 


దేవ దానవ రాక్షస దివ్య యక్ష 

నిచయ గంధర్వ గణముల నిధన ముండ 
ని విధము వర మడుగం బ్రీతి నే నొసంగితి 
నా వరమ్ము నతనికి దైత్యాధిపతికి 


అడుగండు నన్నవజ్ఞత నరాలి నవధ్యత రావణుండు న 


10. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


య్యెడ నసురుండు కాన మృతి యీతని కేర్పడు. బూరుషేంద్రుచేం 
గడంగి నరేతరుం డితనిం గాడు సమర్ధుడు చంప నెన్నడుం 
గడు ముద మంది రా సురలు కంజుని మాటలు విన్న యంతనే 


పన్నుగ సురలకు గదతో 

వెన్ను(డు సాక్షాత్కరించెం బీతాంబరుండే 
చెన్నిడ శంఖము నరి శ్రీ 
మన్నారాయణుండు శార్గి మాధవుం డంతన్‌ 


పద్మగర్భు. జేరి పద్మనాభుడు నిల్వ 
శాంత మడర నంత సన్నతు లయి 
యమరు లెల్ల భక్తి నని రిట్లు కీర్తించి 
యాతని నరసి వినయమ్ము తోడ 


త్రిజగ ద్రక్షణ కార్య కామమున నో దేవా దయన్‌ నీవ యా 

త్మజ రూపమ్ము చతుర్విధ మ్మడర జన్మం బందుమా విష్ణు! భూ 
మి జనాధీశు( డయోధ్యకుం బతికి సంప్రీతిన్‌ మహత్కాంతి ద 
క్షజ లా హ్రీసతి శ్రీని గీర్తి సరిపోల్కాంతా సతీ శ్రేణికిన్‌ 


నర జన్మ మూని దేవా 

సురల కవధ్యుండు జగముల క్షోభపజచు వా 
డురువుగం బ్రవృద్ధుండు మహా 

సురు రావణు నని వధించు శోభిల ధరయే 


రక్కసుండు మూర్థుం డదయు(డు రావణుండు 
సురల గంధర్వుల ముని ప్రవరుల సిద్ధ 
గణముల ననునిత్యము బల గర్వమునను 
భృశము బాధించు జరియించి దిశల నెల్ల 


క్రూరు(డు రావణుడు కినిసి 

వీరుడు పడవైచె బుషుల విక్రమమున ద్యో 
వార సతుల గంధర్వుల 

వారక నందనము రమ్య వనమున నుండన్‌ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


ఆ.వె. 


కం. 


కం. 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


వాని వధను గోరి వచ్చితి మయ స గం 
ధర్వ యక్ష సిద్ద తాపస తతి 

థ 
నిన్న శరణు గోరి నెమ్మి యుంటి మిపుడు 
దేవ నీవ యింక దిక్కు మాకు 


దేవ ద్విషుల వధింపంగ 

నీవ మనంబుంచు సుంత నెగడగం బృథ్విం 
బావన నృలోక జన్మము 

నీ వారసి రక్షణ మిడు నీరజ నేత్రా 


నా విని దేవేశుండు మ 

హా విష్ణువు సన్నుతుండు నబ్బజ ముఖ దే 
వావలి గని ధర్మ యుతము 

లౌ వచనమ్ములు వలికె మహానందదముల్‌ 


విడువుండు నెమ్మి నీ భయము వే వధియింతును దైత్యు రావణున్‌ 
విడువక పుత్ర పౌత్ర సఖ వీర స బాంధవ మంత్రి వర్గ్షముం 

గడంి సురర్షి భీతిదుని, గంటకు నుందును భూమి పాలనం 

గడు ముద మంది వేల్‌ పదియు( గా నక డెక్కువ గాంగ నేండులున్‌ 


వరము లొసంగి యిట్లు పరమాత్ము( డమర వ 
రుం డమరుల కంత నుండ జన్మ 

మెత్తి పుడమి నెడంద నెంచె నాలుగు రూపు 
లంది దశరథధుం బిత యంచు నెన్నె 


అంత దివ్య మైన యట్టి స్తుతులం బొగ 
డి రమ రాప్సరో నికర సరుద్ర 

గణ సముని నికాయ గంధర్వు లందజు 
ను మధుసూదనుం బరమ ముదమున 


రావణు విరావణు సురారి దేవ! సాధు 
తాపస గణ కంటకు ఘోరదర్పు మునిభ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


యంకరుని నుగ్రతేజుని శంక లేక 
సత్వరమ్ము దురాత్ముని( జంపవలయు 


తే.గీ. వాని రావణు సబల సబాంధవమ్ము 
నర పారుషుని వధించి యమర నాథ 
రక్షితమ్ము విగత దోష మక్షయ నిల 


యమ్ము స్వర్లోకమున కింక రమ్ము దేవ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు బదునేనవ సర్గము. 


బాలకాండము 


సర్గము 16. 
౧ 


దాశరథిగా జన్మింప నిశ్చయించి విష్ణు వంతర్ధాన మగుట, పుత్రకామేష్టిని లభించిన పాయసము 
నారగించి దశరథ మహిషులు గర్భవతు లగుట: 


తే.గీ. సుర నియుక్తుండు విష్ణువు చోద్యముగ నె 
ఆఅింగియు నడిగె సురల నెబ్బంగి రావ 
ణాసురు ముని కంటకు నద్దురాత్ము( జంప 
నగును నా కని మృదు గిర లలర నంత 


కం. వెన్నుని యవ్యయు మాటలు 
విన్నంత ననిరి యమరులు విపులమ్ముగ నీ 
వన్నర కాయం బూనియు( 
గ్రన్నన రావణుని జంప గడంగుమ యాజిన్‌ 


కం. తప మొనరింపంగ దైత్యుండు 
విపరీతముగ బహుకాల వేదన తోడం 
గృప దనర విశ్వకర లో 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ల్‌ 


క పూర్వజున కెద ముద మధికం బయ్యె హరీ 


వరము నొసంగె హర్షమున( బద్మజు( డాతని కంత మానుషే 
తరములు సర్వ భూతముల దైత్యున కెన్న(డు చావు లేమినిన్‌ 
నరుల నగౌరవమ్ము కతనం గడు గర్వము సూపి కోరండా 
మరణము రాక యుండుటను మానవ సంతతి చేత దైత్యుండే 


ఆ వర మంది యవ్విధము నబ్దజు, డీయ నతండు దర్పితుం 
డై వడి మూడు లోకముల నారటపెట్టం దొడంగె నింతులన్‌ 
వేవుర దొంగిలించి చెట బెట్టెను నిర్ణయ దన్నిమిత్తమున్‌ 
వావిరి మాన వాళి కర పద్మహతుం డగు టొప్పు మాధవా 


నా విని దయాపయోనిధి 

యా వసుధాపతి దశరథు నాత్మ జనకు( డం 
చా వనజాక్షుండు సుందర 

భావము నూనె హృదయమున బరమాత్ముండే 


ఆ సమయము నందు నరిసూదనుండు భూ 
ధవుం డపుత్రుం డైన దశరథుండు 

పుత్రుల మదిం గోరి పుత్రకామేష్టి య 

జించు చుండె నెలమి నంచితముగ 


నిశ్చయించి విష్ణు వటులు నీరజాక్షు( 

డంత వీడుకొలిపి తగ నబ్బభవుని 

నమర ముని పూజ్యమాను,డై సమధికముగ 
హర్ష మడర నంతర్జాన మయ్యె నతడు 


అంత నయ్యజమానుని యగ్నినుండి 
కాంతిమంతము నతి వీర్యవంతము సు మ 
హాబల మొక మహద్భూత మచట వెడలె. 
జూచుచుండ సదస్యులు చోద్యముగను 


రక్తాంబర ధరుండు రక్తాక్షులు తనువు నల్లన దుందుభి నాద మడర 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


మత్తకోకిల. 


కం. 


తే.గీ. 


కేసరి సన్నిభ కేశ ఘన శ్మశ్రువులు లక్షణాంగములు లలి తాభ 

రణ భూషితుండు శైల సమున్నతుండును భీకర శార్దూల విక్రముండు 

దీర్ణ బాహువుల బత్ని( దమిః బట్టిన యట్లు మాయా మయమ్మని మనుజు లెంచ 
తప్త కాంచన పాత్రము తరణి రూప 

మలరి వహ్నిశిఖలం బోలి యందమైన 

వెండి మూతతో' బాయస ముండ నిండి 

పట్టి స్త్వయముగం గొనివచ్చి భద్రముగను 


నృపతిన్‌ వీక్షించి పలికె 

నపు డేను బ్రజాపతి కగు వ్యక్తిని జుమి భూ 
మిప! యన నంజలి స్వాగత 

ము పలికి మీకే మొనర్తు+ బూజ్యా యనియెన్‌ 


ఆ ప్రజాపతి నరు( డంతం దిరిగి పల్కె 
దశరథు నృపు నరసి విశదముగను 
రాజ సురలు నీదు పూజ దృప్తిల్లంగ 
నయ్యె నీకు బ్రాప్త మియ్య దిపుడు 


పాయసమ్మిది దేవనిర్మిత బాసురమ్ము నపత్య సం 

ధాయ కామృత తుల్య మైనది ధారణీశ! యొసంగు స్వా 
స్థాయురాదుల సంతతమ్ము మహాద్భుతమ్ముగ గొమ్ము నీ 
థిఫ్రీ 

వీయ నీదు సతీ మతల్లుల కింక యాగ ఫలమ్మునున్‌ 


తలవంచి కైకొని సుర వ 

రు లిచ్చిన హిరణ్మయమ్ము రుచిరము చెంబున్‌ 
సలలిత దేవాన్న భరిత 

విలాస వంతము నరపతి ప్రీతిం జెందెన్‌ 


వందనము లిడి యద్భుత సుంద రాంగ 
భూతమునకు ముదమ్మున భూ వరుండు 
దశరథుడు చేసె భక్తి( బ్రదక్షిణమ్ము 

నంత నయ్యి నంతర్జాన మాపురుషుండు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ల్‌ 


అధనుండు విత్త మందిన 


విధ మ్మమర నిర్మితమ్ము ప్రియ పాయసమున్‌ 


విధిపురుషుః డీయ+ గైకొని 
యధి కానందమ్ము నందె నవని పతి మదిన్‌ 


వెలింగ హర్షాంశు కాంతుల విస్తృ్తతముగ 
దశర థాంతఃపురము శారద విమ లాభ్ర 
వీథి చంద్రాంశు కాంతుల వెలిగి నట్లు 


సుందరమ్ముగ గన్నుల విం దనంగ 


అరిగి దశరథ పతి యంతఃపురమునకు 
నంత బాయసమ్ము నింతికి నిజ 
కాంత కనియ( జూపి కౌసల్యకు సుతుల 


నొసంగు దీని గొ నుమ యెసక మెసంగ 


పాయస మందర్ధ భాగము కౌసల్య కిచ్చె( బట్టపుదేవి కెలమి నృపతి 


16. 


17. 


18. 


యర్థ భాగము శేష మందు సుమిత్ర కొసంగె( దానంతం చెలంగం బ్రితి 
శేషార్థ మిచ్చెను జేరి కైకేయికి నంచితముగను జింతించి సుంత 
మజీయు శేషమ్ము కుమారార్థము సుమిత్ర కిచ్చెం దిరిగి ధరణీశుం డెలమి 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


పాయసమ్ము పంచం బార్థివ పుంగవుః 
డిట్లు వేటు వేటి యింతు లెల్ల 

రంత. బొంది దాని సంతసించిరి గౌర 
వింపం బడి రని మది నెంచి రపుడు 


ధరియించిరి గర్భము లం 

త రాణు లా పాయసమ్ము త్రాగంగంగా లా 
చిరమున విడివిడిగను దిన 

క రానల సమాన దేహ కాంతులు మెజియన్‌ 


గర్భ ధారిణులు సతుల గాంచి రాజు 

లబ మానసు. డందె హర్షమ్ము కరము 
ధ్‌ వె 

నిర్ణరేంద్ర సిద్ధ వర ముని గణ పూజి 

తారవిందాకు(డు దివిని నలరు భంగి 


19. 


20. 


21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు. బదునాజవ సర్గము. 


బాలకాండము 


సర్గము 17. 
౧ 


పద్మసంభవుని పంపున నమ రాదులు తనూజులుగం గామరూపులు బలసంపన్నులు వైన వానర 
భల్లూక వర వ్రాతమును విష్ణు సహాయారము సృజించుట. 


కం. తా నట్టులం బుత్రత్వం 
బూన ధరణి పతికి విష్ణు వుత్సాహమునన్‌ 
మానుగ స్వయంభువు డనియె 
నా నిర్జర గణముతో మహానందముగన్‌ 1. 


కం. మన యల్లరి హిత మారయు 
వనజాక్షుండు దత్త సత్య వాక్ళూరునికిం 
గనుం డిల నండగ నుండగ 


దనూజులను గామరూప ధారుల బలులన్‌ 2. 


ఉ. శూరుల వాన రాకృతుల సూనుల మాయ లెజుంగు వారలన్‌ 
మారుత వేగ కేశవ సమాన పరాక్రమ దివ్య కాయులం 
బేరు టుపాయులన్‌ నయ వివేకుల ధీనిధు లస్త్ర వేదులన్‌ 
నారుల నప్ఫరో౭బలల నాక సుగాయను లందు. బొందుండీ 3. 


కం. దురతిక్రములం గుమారు ల 
మర సన్నిభుల నిక మీ సమానుల ధాత్రిం 
బరమానందముగం గనుండు 
సురపుంగవు లార మీరు సురుచిర లీలన్‌ 4. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తరళము. 


కం. 


తే.గీ. 


మున్న సృజించితి బుక్షము+ 

బన్నుగ నల జాంబవంతు బల సంపన్నుం 
జెన్నుగ నే దుమ్మిన( దా 

గ్రన్ననం బడె నోటి నుండి కమనీయముగన్‌ 


నలువ శాసనమ్ము నయముగ శిరసావ 
హించి నిర్ణరేంద్రు లంచితముగ 

బుత్రుల( గపి రూప మూర్తులను సృజించి 
రెల్ల రంత మనము లుల్లసిల్ల 
సిద్ధులు మహాత్ములు బుషులు నిద్ధ చరిత 
సర్ప విద్యాధ రాదులు చారణులును 

వీర నందనులం గనిరి ప్రీతి మీఅ 

వన విహార విలాసుల వానరులను 


జననం బిచ్చెను శక్ర సన్నిభ మహా సత్వుండు నా వాలికిన్‌ 

ఘనుం డౌ యింద్రుండు వాన రేంద్రునకు సంగ్రామోగ్ర సంచారికిన్‌ 
జనియింపం గనె వీర విక్రముని సచ్చారిత్ర సుగ్రీవునిన్‌ 

ఘన తాపాంశు యుతుండు భాస్కరుండు విఖ్యాతున్‌ మహావీరునిన్‌ 


సుర పురోహితుం డా బృహస్పతి శూరుం దార వరాఖ్యునిన్‌ 
ధర సృజెంచె మహా ప్లవంగు లతామృ గావలి నుత్తముం 
బర.గం బుత్రుండు గంధమాదన భాసురాఖ్య, గుబేరుండే 
గురువు కా(గను విశ్వకర్మకు గొప్ప పట్టి నలుం డనన్‌ 


అనల కుమారుండు నీలుండు 

కన నన లోగ్రప్రభా నికాశుండు ఘను డై 
మనుం దేడో యశముల బల 

మున వానర వీరు లందు మూరి చరించున్‌ 


అంద మను సంపదః జెలంగు నశ్వినీ త 
నయులు మైందుని ద్వివిదుం దనయుల రూప 
సమ్మతుల సృజియించిరి శౌర్య విక్ర 


10. 


11. 


మ ఘన సంపన్ను లిద్దజ మర్కటముల 


కం. వరుణుండు సుషేిణు డను వా 
నరర్షభున కిచ్చె ధర జననము ముదముగన్‌ 
శరభునిం బర్జన్యుండు వా 
నర పుంగవుని సృజియించె నందను నెలమిన్‌ 


మ. జననం బిచ్చెను వాయు వంత నిజ వజ్రస్కంధ సూనుండు నా 
హనుమన్నామ మహాకపీంద్రునకు హర్యాధిక్య మేధావికిన్‌ 
వినతానందన తుల్య వేగునకు సంప్రీతిన్‌ సుసాధ్వ్యంజనా 
తనయత్వమ్మున వర్ధిలంగం గన నిద్ధాత్రీప్రసిద్ధిన్‌ రహిన్‌ 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


మధ్యాక్కర. 


వారింకను వే వేలుగ 
వీరులు కపులు దశకంఠు వే విధ్వంసం 
బారయ సృజియింప( బడిరి 


ధారుణి బల కామరూప ధారులు ఘనులున్‌ 


కోతు లెలుగులు గోపుచ్చ కోటులు బల 
వంతులు త్వరితమ్ముగ వపుష్మంతులు గన 
మేరు మందర సన్నిభ ధీర మతులు 
పుడమి నుద్భవిల్లిరి యంత ముమ్మరముగ 


ఎటి యిటి రూపమ్ములు నెటి యటి 
ల ల ల ల 
వేషములు నింక నెట్టెట్టి విక్రమ సురు 
లటి యటి కుమారులు వుటి రంత 
ల ల ల 
వేటు వేటుగ వారికి వీర వరులు 


కొంద అధిక బలులు కోతులు పుట్టిరి 
కొండముచ్చులకును గొంద జింక, 
గిన్నరులకు మజియుం బన్నుగ నెలుగుబం 
టులకు భూతలమున నెలమి మీజ 


అమరౌక గంధర్వ భుజగ యక్ష విద్యాధర సిద్ద 


14. 


15. 


16. 


17. 


విమల కింపురుషర్షి నాగబృందము లింపుగ నాగ 
రమణుల గంధర్వ కన్యలను నప్పరసల యందును సు 
ర మహిళా గాయను లం దరసిరి వనచరుల సుతుల 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కామ రూపు లనేకులు గమను లిష్ట 

రీతి వని సింహ శార్దూల లీల దర్ప 

వీర్య సంపన్నులు ఘనులు విక్రమమ్ము 
నందు వానరేంద్రులు భువి నలరు చుండ్రు 


శిలలు దరులు వారి చేతి యాయుధములు 
గోళ్లుం బళ్లు నగును గొప్ప శస్త్ర 

ములు సెలంగి వాడి మొనలతో మెజియంగ 
నస్త్ర వేదు లల్ల రధికముగను 


కుదుపుదురు దొడ్డ కొండలు ఘోరముగను 
విజిచెద రవలీలం గేల వృక్షములను 

క్షోభ పెట్టుదు రంబోధిం గోపగించి 

వాన రేంద్రులు విహరించి కోన లందు 


చీల్ప ధరం గాళ్ళ శక్తులు దాల్ప క్రో ర్మి 
దుమికెదరు పంత ముప్పొంగ దోయరాశి 
జేరెదరు గెంతి విన్వీధిం జెల్వముగను 
బటెదరు మేఘజాలమ్ము నిటై యుగిరి 

ల ల 


మసలి యడవి లోన మత్త కుంజరముల( 
బట్టి యుంతు రడరి కట్టెదుటను 
భీకరముగ నార్చి విహగ సంఘమ్ముల 
నేలం గూల్లు రిట్టె నివ్వటిల్లి 


ఈ విధ మలరెడు వారిని 

వేవేల హరుల సృజించె విశ్వము నందున్‌ 
దేవాలి కామ రూపుల 

నావేశము పొంగ హర్ష మంది కరమ్మున్‌ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


హరి యూధమ్ముల వీరలు 
హరి నాయక వర్గమందు నగ్రాధిపులై 
హరి యూధ పేశులు సృజిం 


చిరి యన్య హరిప్రవరులం జిత్తము లలరన్‌ 


కొంద టుండిరి చక్కటి కొండ నెత్త 

ముల వసించుచు భల్లూకములను గూడి 
కొంద జింక కాననముల( గొండ లందు 
వేలు వేలు వివిధములా నేల లందు 


ధర శక్రాత్మజ సూర్య నందనులు బభ్రాతల్‌ వాలి సుగ్రీవులే 

హరి వీరుల్‌ నల నీల వాయుజ ము ఖాన్యారణ్య సంచారులుం 
బరమోత్సాహము తోడ వారి దరి సంవాసమ్ము సేకూరగన్‌ 
నిరతం బుందురు కొల్చు చింపుగను సుస్నేహమ్ము వర్ణిల్లగన్‌ 


బలమున గరుడునిం బోలుచు 

నిల వారు మృగేంద్ర పన్నగేంద్ర వ్యాళా 

దుల నొప్పించుచు దర్ప 

మ్మలర౦ జరింత్రు ఘన నిపుణు లాహవ మందున్‌ 


బుక్ష గోపుచ్చ వానర రక్షకుండు 

వాలి విపుల పరాక్రమ బాహు బలుండు 
వారి నెల్లర బాలించు వానరుండు 
దీర్ణబాహువు దుర్జయ ధీర విభుండు 


వివి ధాకార విలసితులు 
వివిధ వ్యంజన సహితులు వివిధ గుణయుతుల్‌ 
భువి స వన గిరి మహోదధి 


సువికీర్ణు లయిరి కపికుల శూరవరేణ్యుల్‌ 


నిండినది భూమి మేఘాగ నిభులు ఘనులు 


వాన రానీక పాలక వర్గ విభులు 


25. 


26. 


27. 


28. 


29: 


30. 


31. 


రామ సాహాయ్య హేతు కార్య నిచ యార్డ 
మడరి భీమ శరీరులు నాక్రమింప 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు బదునేడవ సర్గము. 


బాలకాండము 


సర్గము 18. 
౧ 


యాగ సమాప్తమున రాజులు బుష్యశృంగాది మునులు స్వగృహముల కే/గ దశరథుండు రాణులతోం 
గూడి యయోధ్యా నగరము ప్రవేశించుట, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న కుమార జననము, 


విద్యాభ్యాసము, విశ్వామిత్ర మహర్షి యాగమము. 


కం. మహితాత్మ నృపతి క్రతువులు 
స హర్షము ముగియ నమరులు చని రంత గ్రహిం 
త్రి హవిర్భాగమ్ములు నిజ 
గృహమ్ములకు వచ్చి నట్లు హృష్టాత్ములునై 1. 


కం. దారాగణ సహితమ్ముగ 
నా రాజు స భృత్య వాహ నానీకముగం 
జేరె నిజ పురము దీక్ష న 
వారితముగం బూర్తిచేసి పరమాసక్తిన్‌ 2. 


కం. పూజింపంబడి నృపతిచే 
రాజు లుచిత రీతి నంత. బ్రణమిలి మునికిం 
దేజమ్ము లలర వా రా 
యా జగముల కేంగిరి వడి నానందముగన్‌ 3. 


ఆ.వె. భూధవులు సను నెడం బురము నుండి నిజని 
లయములకు నరయ బలములు వారి 4. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వెల్ల మెఅసెను గడు తెల్లగ సానంద 
ముండి చాగ వెలుంగు చుండి కరము 


చన రాజు లెల్లరు ముద 
మ్మున సమ్మానించి రాజు భూసుర వరులన్‌ 
ఘనముగం బురము ప్రవేశిం 


చెను శ్రీమంతుండు నంత జిత్తం బలరన్‌ 


శాంతతో బుష్యశృంగుండు సత్కృతుండు 
నై భృశం బనుచర నిచయమ్ము తోడ 
రోమపాదుండు విజ్ఞుఃడు భూమిధవుండు 


వెంట రాంబయనం బయ్యి జంట యలర 


వీడుకొలిపి సర్వజనుల టేండు నిండు 
మనసుతో నంత గడపుచుండెను దినమ్ము 
లు సురుచిర లీల జింతించుచు సుత జన్మ 
సంభవమ్మును నిత్యము సంభ్రమముగ 


బుతువుల్‌ సాగంగ నాటు రాఘవు మనం బింపారం జైత్రంపు శు 
ద్ద తిథిం సన్నవమిం జెలంగ గ్రహముల్‌ దా మైదు స్వోచ్చస్థితిన్‌ 
wm 5m థి 
నుత నక్షత్రమునం బునర్వసున విన్నూత్న ప్రభా కాయు(డై 

వ్రత సాఫల్య మనంగ నంత గలిగెన్‌ రాముండు కౌసల్యకున్‌ 


కర్కటక లగ్న మందు. బ్రకటపు గతి వ 

లసి బృహస్పతి విమల చంద్ర సహితమ్ము 
నుదయ మొందు చుండ(గ రాము, డుర్వి సకల 
భువన వందితు(డు జగద్విభుండు జనించె 


సద్గుణాన్వితుం డిక్వాకు సత్కులప్ర 
వర్ధనుండు నదృష్ట విష్ణ్వర్ధ ఘన భు 
జుండు రక్తాక్ష రక్తోష్ట మండితుండు 


దుందుభిస్వనుండు తొలి సుతుండు వుట్టె 


10. 


కం. 


తే.గీ. 


మధ్యాక్కర. 


తే.గీ. 


ఆ.వె. 


వెలి(గె సుతుని తేజమ్మున 

నల కౌసల్య యమితముగ నదితి వెలిగి న 
ట్టుల సకల దేవ నిచయ 

మ్ముల కధిపతి వజ్రపాణి మూరంగ జెంతన్‌ 


భరతుడు సత్య విక్రముండు పంకజ నాభ చతుర్ధ భాగుండుం 
బరయగ(గ సర్వ సద్గుణ విభాసితుండై భువి పుష్యమీభ మం 
దరయంగ మీన లగ్నమున నంత జనించె సధీద కైకకుం 
గర మనురక్తి గేకయప కన్యకు నంత బ్రసన్న చిత్తుండున్‌ 


రుచి రాకారులు లక్ష్మణుండు మటి శత్రుఘ్నుండు వీర్యాధికుల్‌ 
నిచితంబై సగ భాగ మా హరిది కన్పింపంగ నస్త్రంబులం 
దుచితోద్దండ విశారదుల్‌ ఘనులు దివ్యోద్భావు లాశ్లేష యం 
ద చలన్నేత్ర సుమిత్రకుం గులిర మందాదిత్యుః డేపార(గన్‌ 


రూప సామ్యులు గుణులు పుత్రులు నలువురు 
భాద్రయుగ్మ సదృశ్యులు భాతు లందు 
బుట్టిరి మహాత్ము లా యజు పట్టి కెలమి 
ల ల 
వరుసగ దశరథున కట్లు పార్టివునకు 


పాడిరి గంధర్వు లలర స్వర్గ వధువు లాడి రెలమి 
వీడక పుష్ప వర్షమ్ము విందు సేసె నభము నుండి 
యోడక దుందుభి ధ్వనులు నుల్లమ్ము లలరంగ మ్రోంగె 
వేడుక లుప్పొంగె నగర వీథుల జనులెల్ల మూ(గ 


దారు లవి క్రిక్కిరిసె జన తతులు సెలంగ 
నటులు నర్తకు లచ్చట నాట్య మాడ 
గాయనులు పాడ వాద్య సంఘాతములను 
గూడి రత్నభూషితు లయి కూర్మి మీఅ 


ఈయం( దగిన వాని నిడె వంది మాగధ 
సూతులకును రాజు సురుచిరముగ 


బ్రాహ్మణుల కొసంగె వందలు వందలు 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


విత్త గో ధనమ్ము లుత్తమములు 


రా నేకాదశ వాసరమ్ము దగ బేళ్లం బెట్టి రుత్సాహులై 
తానా జ్యేష్టునిం బిల్చొరాము( డని యంతం వ్రీతినిం గేకయీ 
సూనుం బిల్బొ వసిష్టుండే భరతు డంచుం దత్సుమిత్రాత్మ స 


తూనశ్రేస్టులం బిల్బె లక్ష్మణుండు శత్రుఘ్నుండు నా హర్షియ 


అన్నదానము సేసె బ్రాహ్మణుల కింకం 
బౌరులకు జానపదులకు. బార్థివుండు 
రత్నరాసు లొసంగె ద్విజులకు: దనయుల 
సర్వ జన్మ కార్యములను జరప వరుస 


నాయన కొసంగు హర్షము 

నా యగ్రజుండు పడగ వల నత్యంతముగా 
నాయె నతండు ప్రియతముం 
డాయతముగ భూతరాశి కట్టజు భంగిన్‌ 


అందటు వేద పారగులు నందటు శూరులు భ్రాత లెల్ల దా 
రందటు గాంత్రు లోకహిత మందటు జ్ఞానులు సద్గుణాబ్దు లే 
చందము నందు నిర్మలుడు సత్యపరాక్రమ శోభి రాముండే 
యందలటి కిష్టు డిజ్జగతి నచ్చపు( జంద్రుని భంగి మిన్నం(గన్‌ 


నిపుణుం డయ్యెను రాముడు 

విపుల గజాశ్వ రథ యాన విద్యల నెల్లన్‌ 
సుపరిశ్రమ వింటిని. గల 

దు పిత్రుపాసన నొనర్చు దోరము సతమున్‌ 


లక్షణ గణ సుసంపన్న లక్ష్మణుండు 
లక్ష్మివర్దనుండు నిజ బాల్యమ్ము నుండి 
(టి 
రాము నగ్రజు జగదభి రాము సేరి 
నిత్య మర్చించు స్నేహమ్ము నెగడు చుండ 


ప్రీతి గూర్చుచు సంతత మాతతము శ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


రీర సహితమ్ము నన్నకు గారవమున 
లక్ష్మి సంపన్నుండే బహిః ప్రాణమనంగ 
సంచరించు ముదమ్మున మించ భక్తి 


లక్ష్మణుండు లేక రాముండు నిదురింప 

నేరం డెన్న, డేని గారవమునః 

బెట్ట నన్న మతండు ముట్టండు మృష్టాన్న 
ల ల ల 

మైన లేక యున్న ననుజ వరుండు 


ఏగ హయ మెక్కి రాముడు 

వేగమ వేటకు నతండు వెన్నంటుచు వే 
వేగ సెలంగి ధనువుతోం 

జాగు సుమిత్రా సుతుండు సంతోషముగన్‌ 


మిన్న ప్రాణము కన్నను నన్న భరతు 

న కద లక్ష్మ ణానుజుండు గుణగణ సంయు 
తుండు శత్రుఘ్ను. డట్లగ్రజుండు భరతు. 
డితనికి( బ్రియతముం డగు నెడంద సతము 


ప్రీతిం జెందె దశరథుం 

డా తనయుల నల్వురను మహాభాగుల ధా 
త్రీతల ధవు( డరసి కమల 

జాతు. డమరు లందు భంగి. జారుతరముగన్‌ 


25. 


26. 


27. 


28. 


తెలివరు లింత సిగ్గరులు తేజు సెలంగెడు వారు మంచి వా 

రలు మి వన్నె కెక్కిరి కరమ్మును ముందును జూచు వారలుం 
దెలిసిన వారు పెక్కులును దీరుగం బట్టులం గాంచి తండ్రి దా 
వెలిగెను సంతసం బడర వేల్పుల పెద్ద వెలింగి నట్టులన్‌ 


వారును బురుష వ్యాఘ్రులు మూరి వేద 

ములు చదువుచు సంతసమున నలరుచు. పితృ 
సేవ లందు నిష్టాతులై చెలగి రెల్ల 

రును ధనుర్విద్య లందు సురుచిర రీతి 


కం. 


కం. 


కం. 


చం. 


కం. 


చం. 


తలతుం దొడ(గ వివాహ 
మ్ములు సేయ సుతులకు నింక భూనాధుం డొ 
జ్ఞలు నిజ బంధు జనులతో 


జలుపుచు మంతనము లంత జక్కంగః బ్రీతిన్‌ 


నిజ మంత్రుల మధ్య నిలువ 

నజసుత ధర్మాత్ముండు తగ నాలోచనలన్‌ 
విజయమ్ముచేసె నాగా 

ధిజ విశ్వామిత్రు డట కతిధియై ప్రితిన్‌ 


ఆరసి తాం బలికె నిటులు 

ద్వారపతులం కౌశికుండు వడి గాధిజుండే 
భూరమణ దర్శనార్థము 

చేరె నని వచింపుండు చని శీఘ్రమ పతికిన్‌ 


భయ మిక సంభ్రమ మ్మొదవ ద్వార సురక్షకు లెల్ల నాలకిం 


చి యతని భాషణమ్ములను నీఘ్రమ పర్వులు వెట్టి భూధ వా 


లయమును జేరి కౌశికుని రాకను గాధిజు భాషణమ్ములన్‌ 
రయముగ దెల్పి రర్క కుల రాణ్బృగరాజున కంత నమ్రులై 


త్వర నెదురే(గె నా దశరథక్షితిపుం డన ద్వారపాలకుల్‌ 
గిర లవి యాలకించి గమకించి పురోధనుతో శచీధవుం 
డరసి విధాత నే(గు విధి హర్షమునం జని దీప్త కాయ మౌ 


ని రుచిర సువ్రతుం గని వినీతుండు నర్శ మొసంగె భక్తినిన్‌ 


య్య 
కొని యర్జ్యమ్ము మునీంద్రుం 
డనునయముగ శాస్త్రదృష్టి నరసి దశరధుం 
గని నరనాధునిం దా నడి 

గెను గుశలము నవ్యయమ్ము గిర లలరంగన్‌ 


కుశలమె బందుమిత్రులును గోశము పౌరులు గ్రామవాసులున్‌ 


భృశముగ నమ్రులే సరస వెల్లెడి రాజులు నోడిరే రిపుల్‌ 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


విశదముగా నొనర్తువె భువిన్‌ సుర మానుష కార్యకోటులన్‌ 
దశరథ! రక్తియుక్తులను ధర్మము నూని నరేంద్రపుంగవా! 


మునిపుంగవుని వసిష్టుని 

ఘన తాపస శేఖరులను గదిసి కుశలముం 
దనరి యడిగెం దగు న్యాయ 

మ్మును బాటించి యట గాధిపుత్రుం డెలమిన్‌ 


రాజగృహము నందు రమణీయముగ యథో 
చితము కూర్చొనిరి నృపతి వరుండు 

సేయ బూజ లంది హాయిగ టీం డంత 
హర్షమునం బలికె మహర్షి తోడ 


పీయూషమ్మిల నంది నట్లు పొడి పెన్చీళ్లందు వర్షంబనన్‌ 
జాయాగర్భ మపుత్రు( డారసి నటుల్‌ సక్కంగ నష్టార్ధుండే 
యా యర్హమ్మును బొంది నట్టులును గార్యప్రాప్తి హర్షార్ణవ 
యథ ల an am 
ప్రాయం బట్టుల నెంతు మౌనివర విశ్వామిత్ర మీ రాకనున్‌ 


స్వాగతమ్ము మునీంద్ర తపమ్మున మును 
వెల రాజర్సివె పేర్మిం బిదపం బొంది 
౧ యా 
తీవు బ్రహ్మర్షి పదము నహీన జప త 
పో నిరతుండవై నా కతి పూజ్యుండ విట 


ఏది యెవ్విధి నీ యిచ్చ నేను జేయ. 
బూజ్య! దొ రికితే కొనం బాత్ర పూరుషుండవు 
పూర్ణ సఫలంబ నాజన్మ ముదము వడమె 
సుప్రభాత మయ్యె నిశను విప్రవర్య! 


అద్భుతమ్ము మీ రాక పుణ్యతమ మయ్యె 
నా గృహమ్ము మీ సందర్శనమునం, దీర్గ 
(a) 
యాత్ర ఫలము లభించె సత్సాత్రముగను 
సంయమీశ్వర నాదు వేశ్మమ్ము నంద 


38. 


39: 


40. 


41. 


42. 


43. 


44. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


వినిపింపుండు మీ వచ్చిన 

పని దగ ధన్యుండను జేయ భవ దిష్టంబౌ 

ఘన కార్యమ్మును హర్ష 

మ్మున వృద్ధిం జెంద( గాంతు మునిగణ పూజ్యా! 


వే తర్కింప( దగదు పని 

నో తాపసవర యొనర్తు నుత్సాహముగం 
బ్రీతి నశేషము మిమ్మున్‌ 

భూతలమున నాదు దైవముగ భావింతున్‌ 


కలిగినది మహాభ్యుదయము కౌశిక! మిము 
గాంచ నాకు ద్విజవరేంద్ర! కారణంబ 
యో దయామయ! మీ రాక నాదు మేటి 


ధర్మ వృద్ధికి జింతింపం దాపసేంద్ర! 


విన సొంపై నిజ హృదయ 

మ్మున కత్యంతమ్ము హర్షము నొసంగు మహా 
oa 

తుని పల్కులు వినంగం బరమ 

మునికి గలిగె సంతసమ్ము భూరిగ నంతన్‌ 


45. 


46. 


47. 


48. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు బదునెనిమిదవ సర్గము. 


కం. 


బాలకాండము 


సర్గము 19. 
౧ 


విశ్వామిత్ర మహర్షి యాగ రక్షణార్థము రాముని దనతోం బంపు మని దశరథ మహారాజు నడుగ 
నాతండు విషాదము నొందుట. 


పులకాంకురు.డై తేజో 


కం. 


కం. 


విలసిత సన్ముని వృషభుండు విశ్వామిత్రుం 
డలరి సవిస్తర వాక్య 
ములు రాజేంద్రుం డన విని మూరి వచించెన్‌ 


భూవర! సతుల జాతా! 

నీవ తగుదు వన్యుః డిట్లు నేరం డనంగం 
బావన వసిష్టు శిష్యుండ 

వీ వితరమ్ము లగు బలుకు లేల విన నగున్‌ 


నామది నిల్చిన కార్యము 
భూమీశ్వర! చేయ నెంచుము నిలుపు మెలమిన్‌ 
నీ మాటను సత్యవ్రత! 


యేమటకయె రాజసింహ! యిద్ధచరిత్రా! 


వ్రత మొక్కటి పురుషర్షభ! 

రతి యొక్క ఫలమ్ము నందు రంజిల నే.ని 
ల్చితి నిష్టం జల్పుచు వనింజె 

అతు రిష్టాకారు లది తటి చిరువు రసురుల్‌ 


అల మారీచ సుబాహులు 
బలులు సుశిక్షితులు కదియ వ్రత పూర్తి యటం 
బలు గతుల జేయ వేదినిం 


బల లాసృక్కులు కురియుచు బాధింతు రహో 


క్రతు భంగ మరసి యలసి వి 

గతంపు టుత్సాహమునను గాంచ(గ నిను నే 
నతి శీఘ్రమ్ముగ నరుదెం 

చితి నిట కిక్వాకు రాజశేఖర! వినుమా 


9. అ ఆః 
కోపింప బుద్ది పుట్టదు 
భూపవర! మనమ్ము నందు మూర్జుని పైనం 
బాపపుం గార్యము లారసి 
శాపము నీయం దలంప సద్గుణ రాశీ! 


కం. 


కం. 


కం. 


నిత్యము కూంకట్ల నలరు 
సత్య వచళ్ళూరు నీదు సత్స్పుత్రుని నా 
దిత్య నిభు ననుపు రాముని 


సత్య పరాక్రముని జ్యేష్టు క్మాపతి! నాతో 


ఇతండె సమర్థుండు నృపా! 
దితిజుల వధియింప స్వీయ తేజమ్మున నా 
దుతగు పరిరక్షణమ్మున 
నతి దారుణ కర్ముల వసుధాధిప భృశమున్‌ 


సకల శ్రేయస్సుల నిత 

ని కిత్తు నిశ్శంక రాజ నేను బహుగతుల్‌ 
సుకరమ్ముగ విమల ఖ్యా 

తి కలుగు ముల్లోకముల విదితు(డై వెలుగున్‌ 


వా రుభయు లరసి రాముని 

బోరున నెదిరించి నిల్వ ముందు నశక్తుల్‌ 
లే రన్యులు నెందేనియు 

వారి. గెలువ రాజ! రామభద్రుడు తక్కన్‌ 


బల దర్పిత పాపు లిరువు 
రిల. గాలవ శాసురేంద్రు లెవ్విధి వైనం 
దలయ సరి రారు దినకర 


కుల రత్నము రామునకును గోత్రాధీశా! 


బాత్రము కా దుత్తలమ్ము వడయ నరేంద్రా! 
చిత్రము కాదిది దుష్ట చ 

రిత్రులు మరణింతు రొట్టు లీల దశరథా! 
మానిత సత్యపరాక్రము 

నే నెటు(గుదు నిమ్మహాత్ము నీ సుతు రాముం 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


దా నెజుంగు వశిష్ట మహా 
మౌని వర తపోధనులును మనుజాధీశా! 


ఇల ధర్మలాభము యశము 
విలసిల్లం దలంతు వేని విస్తారముగం 
గలవర మందక డెందం 


బలర నొసంగ నొప్పునాకు నవనిప! రామున్‌ 


నిజ మంత్రులును వసిష్ట ము 

ఖ జనులు దగ నిచ్చి రేని కడంగి యనుజ్ఞన్‌ 
నిజ పుత్రు నొసంగ ధరణీ 

శ! జయమ్మగు నీకు నిమ్ము శంకింపకయే 


ఆత్ర మొకింత పడక ప్రియ 
పాత్రుండు నిరంతరమ్ము పార్టివముఖ్యా! 
పుత్రుని జన్నమునకు దశ 
రాత్రుల కొటి కిమ్ము రాము రాజీవాక్షున్‌ 


అవ్విధి జేయుము క్రతువున 

కెవ్విధి నాలస్య మింత యేర్పడ కుండన్‌ 
నివ్వటిలునొ శోకింపకు 

మివ్వసుధం జెలంగు భద్ర మింపుగ నీకున్‌ 


నీతి యుతపు వచనము లీ 


రీతి యని మహాత్ము( డుచిత లీల ముని వరుం 


డా తేజో మయుం డాగెను 
నీతి మనః కుశిక కులుండు నిశ్చల మతియై 


పడగ. జెవుల విశ్వామిత్రు భాషణములు 
మించ శోకమ్ము అేండు చలించె మోహ 
మందె నుత్తలమ్మున సంజ్ఞ నంది కొంత 
తడవునకు భీతి గ్రుంగె భూధవుండు కరము 


20. 


ఆ.వె. హృదయ మంత చీల్చు బుషిపుంగవు వచన 
మ్ములు కలత నసంగం బుడమి టే(డు 
వ్యథిత చిత్తు డై నిజాసనమున( గంపి 
తుండు నయ్యె దశరథుండు మిగుల 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు బందొమ్మిదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 20. 


దశరధుడు చింతాక్రాంతు(డై విశ్వామిత్రుని కోరిక నిరాకరించుట, ముని కుపితుండాట. 


కం. ములికులం బోలు పలుకులు సె 
వులంబడ నా ముని యనంగ భూమీశుండు మూ 
ర్ఫిలి సుంత తేజుకొని తాం 
గలంతం జెంది యనె నిట్లు కౌశికు తోడన్‌ 1. 


కం. పసిబిడ్డండు నా రాముండు 
ముసరవు పదునాటు వరుసములు దనుజుల తో 
డ సరి యని యాజికి. దలంప 
ను సుతుని రాజీవలోచనుని మునిచంద్రా! 2. 


మ. అధినాథుండను సంయమీశ్వర! యశే షాక్షౌహిణీ సేన కే 
నధికోత్సాహము తోడ సేనం గొని దైత్యశ్రేణి వీర్యమ్మునన్‌ 
వధియింపంగ స్వయమ్ము నచ్చటకు వే వత్తున్‌ భయంబేల స 
ద్విధి నీ యాగము పూర్తి సేయ నింక నిర్విఘ్నమ్ముగాం గౌశికా! 3. 


తే.గీ. విక్రములు శూరులును నాదు భృత్యు లెల్ల 
నస్త్ర శస్త్ర విశారదు లాజి సేయ 
శక్తు లసుర గణమ్ముతో సంయమీంద్ర! 
తోడికొని పోవ రాముని( బాడి కాదు 4. 


ఆ.వె. 


తే.గీ. 


ధనువు నూని హస్తమున యుద్ధభూమి ర 
కింతు నిలిచి నేన యెంత దనుక, 
బ్రాణము ధరియింతు బలిమి నంత వణకు 


దనుజుల నెదిరింతు( దాపసేంద్ర! 


విఘ్నములు లేక మి నెరవేరు వ్రతపు( 
గార్యములు రక్షితము లయి కార్య భార 
మూన నేన వత్తు నటకు మౌని రత్న! 
తోడికొని పోవ రాముని బాడి కాదు 


బాలుడు కాడు శిక్షకుండు పన్నుగ నేరండు శక్ష్యశక్తులం 
జాలండు యుద్ధ విద్యలను శస్త్రము లస్త్రము లెల్ల నేర్వండే 
యాలము సేయ! జాలం డసు రాదుల తోడ నెదిర్చి వంచనల్‌ 


చాల యెటుంగు వారలు నిశాచరు లెల్లరు వారి సాటియే 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఒక్క నిమిషంబు నైనను జక్క నైన 
రాముని విడిచి మేనునం బ్రాణ ముంచ 
నుత్సహింప నిజము తాపసోత్తమ! విను 
తోడికొని పోవ రాముని బాడి కాదు 


సుతు రాఘవుం గొనిపో నెం 
చి తేని సువ్రత మునీంద్ర శీఘ్రమ్ముగ నీ 
చతురంగ బలమ్ముల సం 


యుతమ్ము నను గూడ గొనుమ యుత్తమ చిత్తా! 


వే లజువది యేండ్లు గడచెం బృధ్వి నాకు 
దుఃఖమున నుండం బెక్కేండ్లు తుష్టి నీయం 
బుట్టె బుత్రుండు కౌశిక మునివరేణ్య! 
తోడికొని పోవ రాముని బాడి కాదు 


సుతుల నల్వుర నెన్నంగ నితని పైన 
మక్కువ సెలంగు చుండును మిక్కుటముగ 


10. 


11. 


కం. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


ధర్మ ముఖ్యుండు జ్యేష్టుండు తాపసేంద్ర! 
తోడికొని పోవ రాముని బాడి కాదు 


ఎవ్వరు వారు వారి బల మెంత నిశాటులు మౌనిపుంగవా 
యెవ్వరి పుత్రు లాకృతులు నెట్టివి యందటి మేను లెట్టివో 
యెవ్వరు రక్ష వారి కట నెవ్విధి రక్షణ మందు చుందురో 
యివ్వివరమ్ము లెల్లం దగ నేర్పడ నాకు దయన్‌ వచింపుండీ 


రాముం డైన బలమ్ములు 

నో మునివర! నేను నెట్టి యుక్తిని నా సం 
గ్రామ కపట దోషాట 

గ్రామము నెదిరింప వచ్చు. గడంగి నుడువుండీ 


సకలము నాకు దేవ ముని సత్తమ చెప్పుండు దుష్ట భావులన్‌ 
సకల నిశాచ రోద్ధతుల శక్తి గుణాన్విత దర్ప చిత్తులన్‌ 
సుకరముగా నెదిర్చి తగ శూరత నిల్చు విధమ్ము నంత కౌ 
శికుడనె రాజు పల్కుల నశేషము దా విని యివ్విధమ్ముగన్‌ 


పౌలస్త్యాన్వయ రావణాఖ్యు( డసురవ్రా తాధిరా డ్వీరుండే 
దైలోక్యమ్ముల సంచరించుచును బాధల్లూర్చు నిత్యమ్ము నా 
౪ ౧ 

భీలాకారుండు బ్రహ్మ దత్త వరుండున్‌ వీ రాసురానీకమే 

లీలం గొల్చుచు నుండ నబ్బలుని సంప్రీతిం నరాధీశ్వరా 


చూడ సాక్షాత్కుబేరుని సోదరుండు 
విశ్రవస్సన్ముని సుతుండు వీరవరుండు 
రాక్షస నిచయ నాథుండు రావణుండు 
నా వినంబడు ధాత్రిని నరవరేణ్య 


స్వయముగం గ్రతువు నతి బలుండు సేయండు నాశ 
నమ్ము వాని యాజ్ఞ నెమ్మి నూని 
వనే 
వారిరువు రసురులు మారీచుండు సుబాహు 
వు లొనరింతురు క్రతు విలయ మడరి 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


నా విని యనెనా దశరథ 

భూవరుండు ముని గని యంత మునిపుంగవ! యా 
రావణు నెదిరించి నిలువ 

నే విధి, జాలను రణమున నిద్దుష్టాత్మున్‌ 


కరుణింపుము ధర్మజ్ఞా 

వర నందను నన్ను నల్ప భాగ్యునినీవే 
గురువును దైవము నాకుం 

బరమ మునీంద్రా తలంచి పన్నుగ దేవా! 


అమర దనుజ పతగ యక్ష గంధర్వోర 
గాదు లిల నశక్తు లాజి గెలువ 
రావణాసురు ననగా వచింప(గ నేల 
మాన వాలి నకట మౌనివర్య! 


బలము గొంపోవు నాతండు బవర మందు 
బల్లిదుల యందు దైత్యుండు వాని వాని 
బలము నైనం జాలను నేను గెలువ నాదు 
తనయులు బలము తోడను దాపసేంద్ర! 


దైవ నిభుండు నింక తనయుండు బాలుండు 
కోవిదుండు కాండు కొంచె మైన 
భండనమ్ము లందు బ్రహ్మసన్నిభ! యట్టి 
పుత్రు నీయః జాల మునివరేణ్య! 


యజ్ఞ విఘ్న కర లాయిదరు యమ స 
Gp a my 

న్నిభులు కయ్యముల గనికర మున్నె 

చూడ వారు సుతులు సుందోపసుందుల 


పుత్రు నీయః జాల మునివరేణ్య! 


స్థిరులై వెల్లెడు వీర్య వంతులు కడున్‌ శిక్షాత్త నైపుణ్యు లీ 
ధర మారీచ సుబాహు రాక్షసులు యుద్దం బేను వారిద్దజన్‌ 


సరియా నొక్కని తోడం జేయ మటి యుత్సాహమ్మునం జాగ నెం 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


తే.గీ. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువదవ సర్గము. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తు రహిన్‌ లేని యెడన్‌ సబంధు జన మే దోరమ్ము నిన్వేండెదన్‌ 


వదర నిట్లు రా జా ద్విజ వరుడు కుశిక 
తనయునకు రే+గె( గోప మత్యధికముగను 
నేయి వేల్చిన మఖపు టగ్ని నిభ మనంగ 
మున్యనలము జ్వలించెను మూరి యపుడు 


బాలకాండము 


సర్గము 21. 
౧ 


దశరథుని పల్కుల కాగ్రహింప విశ్వామిత్రుండు వసిష్ట మహర్షి సాంత్వన వచనములకు దశరధు( 
డూటిటః జెంది ప్రసన్ను( డగుట. 


విని యా మాటలు దశరథు. 

డనంగం బ్రేమాకులమ్ము లాగ్రహ మడరన్‌ 
మనమున గౌశికుండు మహీ 

శుని నారసి పల్కె బదులు సువ్రతు( డంతన్‌ 


ఇచ్చి మాట మును నచ్చముగం బ్రతిన( 
దప్ప నెంతు వకట యిప్పు డింక 

రాఘ వాన్వయులకు రాజ! యయుక్తమ్మ 
యీ విపర్యయమ్ము సూవె యెంచ 


ఐన నిది నీకు యుక్తము నేన యింక 
వచ్చి నట్టి రీతిని నేంగు వాండ వేగ 

మనృత భాషణ! కాకుత్ళ! యలరు భద్ర 
ముగ సబాంధవమ్ము కరము భూధవుండ! 


25. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఉరువుగ రోష మడర ధీ 

వర విశ్వామిత్రునకుం దపః ప్రజ్వలి తా 
జిర భాసిత ముని వరునకు 

విరివిం గంపించె* బుడమి బీతిలిరి సురల్‌ 


పుడమి యెల్ల వేగ భూసురుండు వసిష్టుం 
డరసి యంత గాంచి యవని పతిని 
సువ్రతుండు పలికె సుస్తిర ధీరుండు 


భాషణమ్ము లిట్లు భవ్యముగను 


పుట్టి యిక్ష్వాకు కుల మందు మూర్తి ధర్మ 
మునకు ననగ వెల్ల ధృతిని, దనర మంచి 
వ్రతము లూని శ్రీమంతుండ! పాడి గాదు 
ధర్మమును వీడ నీకు సద్ధర్మ చరిత 


నుతి కెక్కితి ముజ్జగముల 

నతి ధర్మాత్ముండ వని ధరాధీశ్వర స 

న్మతిం బాటింపు స్వధర్మము 

ధృతి నూని యధర్మ మెవ్విధిం దగదు నీకున్‌ 


ఇది చేసెద నని చేయం 

గుదర దని పిదప వచింపం గూలును గుణముల్‌ 
పదిలముగ మున్ను గొ న్నవి 

సదమల మతి! కాన బంపు జంకక రామున్‌ 


అస్త్ర విదుం డైన కాకున్న నణంప లేరు 
రక్కసులును విశ్వామిత్రు రక్షణమ్ము 

కలుగ రాముని మండు టనలము చే మ 
నియిడు నమృతమ్ము భంగిని నిశ్చయముగ 


ఈతండె ధర్మవిగ్రహుండు నీతండె వీరుల నుత్తముండు నౌ 
నీతండె యెల్ల లోకముల నెంచ(గ శ్రేష్టుడు జ్ఞానవంతు లం 


10. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


దీతండె తాపసేంద్రులకు నింపగు నాశ్రయ మౌను సంతత 
మ్మీతండె సర్వ శక్తి యుతుం డిద్ధ చరిత్రుండు రాజ పుంగవా! 


ఈత డెజుంగు నస్త్రమ్ము లనేకములు త్రి 
లోకముల సచరాచ రానీక మందు 

నన్యు డెటు(గ(డు మున్ముందు నరయ లేడు 
రాజమృగరాజ! దశరథ! రాఘవేంద్ర! 


రాక్ష సాసుర గంధర్వ యక్ష కిన్న 
రోరగ మహర్షి గణ మందు నొక్క రైన 
గాధి సూను సమానులు కారు రాజ! 


యస్త విద్యాప్రయోగము లందు ధాత్రి 


పరమ ధార్మికు లగు పర మాస్తములు భృశా 
శ్వునకు( బుత్ర గణము సుమ్ము దత్త 

ము లవి కౌళికునకు(బుడమి నేలు నపు డ 
స్తమ్ములు రఘువంశ చక్రవర్తి! 


పుత్రులు భృశాశ్వునకు రూపములు కడు దుహి 
త సుతులు ప్రజాపతికి ఘనాస్త్రమ్ము లుజ్జ్వ 
లములు వీర్య వంతములు జయము నొసంగు 
నట్టివి నిరత మవి యెల్ల నజకుమార! 


జయ సుప్రభ లను వారలు 

భయు లా దక్ష తనయ లనుపమ మధ్యలకుం 
బ్రియముగ శస్తాస్తమ్ము ల 

వి యిక శతం బుద్భవిల్ల వెల్లుచు( బ్రభలన్‌ 


జయకు? బుట్టిరి మును సమయింప నసురుల( 
గామ రూప సుతులు భామ కప్ర 

మేయు లెల్ల ఘనులు మేటి బలులు పంచ 

దశ కుమార వరులు ధరణి నాథ! 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


ఆ.వె. సుప్రభకును బిదప సుతులు సంహార నా 
ములు తనరి యయిదు పదు లుదయించి 
రతి బలులును దుర్ణయ పరాక్రములు భండ 
నముల నందటు విను నరవరేణ్య! 17. 


కం. విరివి నెబు(గు నా యస్త్రము 
ల రమ్యముగ గౌశికుండు రాజవరేణ్యా! 
గురు ధర్మ రతునకు( గలదు 
పరమాస్త్రములు సృజియింపం బన్నుగ బలమున్‌ 18. 


ఆ.వె. ఇట్టి బల్లిదుండు బుషి కౌశికుండు మ 
హాయశుండు తేజ మధిక ముండు 
రాము నంప నీకు రాజ శార్దూల! శం 
క వల దింక నెడంద లవము కూడ 19. 


కం. వారి నణయథయ శక్తి కలదు 
తోరముగం గుశిక సుతునకు దుష్టాసురులం 
దారామ హితార్థమ్మే 
(a) 
చేరెను యాచింప నిన్ను జింతింపకుమా 20. 


కం. విని ముని వసిష్టు వచనము 
ల నింక6 బ్రసన్నాత్ము. డయ్యె రఘు వృషభుండే 
తనువు వెలింగెం బ్రభల రా 
ముని బంపం దలంచె నెడంద ముదముగ మునితో 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది యొకటవ సర్గము. 


బాలకాండము 


సర్గము 22. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


వసిష్టుని మాటలకు శాంతించి దశరథుండు సంతసించి రామ లక్ష్మణులను విశ్వామిత్రునకు 
నసంగుట, విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల యతిబల యను మంత్రముల నుపదేశించుట. 


శాంతి దనర చిత్తమ్మున 
నంత వసిష్టు గిరలు విన నమృత సదృశముల్‌ 
సంతుల రాముని లక్కణు( 


గాంతి తనులం బిల్బె ధరణి కాంతుండు ప్రీతిన్‌ 


జనని యొసంగ స్వస్తి సువచస్త్రచయమ్ములు తండ్రియుం దమిన్‌ 
మినుకులు మంగళమ్ము లిడ మీటి వసిష్టుండు గాంచి భ్రాతలం 
దనరి నిజాత్మజద్వయము దగ్గజీ మూర్కొని మూర్ణముల్‌ తగన్‌ 
జనపతి యిచ్చె పుత్రులను సంయమి చంద్రున కంతః బ్రీతినిన్‌ 


వీచె రజో హీనం బట 

వే చన సుఖముగ మునీంద్రు వెంటన్‌ రాముం 
డే చిన్మయ రాజీవ సు 

లోచనుఃడు సలక్ష్మణుండు రుచి రాననుండే 


కురిసెను బుష్పవర్షము సుఘోషము లేచెను మ్రైగ దుందుభుల్‌ 
సురవర సత్మృతమ్ము లయి చో ద్యము మీ నభః పథమ్మునన్‌ 
గురుతర శంఖ దుందుభి సుఘోషము లల్ల నయోధ్య విన్సడెన్‌ 
సురుచిర మా మహాత్ములు విశుద్ధ చరిత్రులు నేగుచుండ(గన్‌ 


ముందు నడవ మునీంద్రుడు సుందరుండు 
రాము(డు ధనుర్ధరుండు వెన్క లక్ష్మణుండు 
కాకపక్ష ధరుండు వెనుక ననుగామి 


యై తరలు చుండి రట జగత్తాత లెలమి 


విల్లు కరముల భుజముల వెలయ నంబు 
లపొదులు వెలిగించుచు దిశలను భృశమ్ము 
చనిరి ముని వెనుక త్రిశీర్ణ సర్పము లన 
నలువ నా యశ్వినుల భంగి నలరు చుండి 


చం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కుదురుగ వేళ్ల దోళ్ల తొడుగుల్‌ ధరియించి వహించి విల్లులన్‌ 
ముదముగ భూపితాంగులయి పూని కరండము లుజ్జ్వలాంగు లం 
తదనరి రామలక్షణులు తాపసి వెన్క ననింద్యు లేశగు చుం 


డ దహను జంట పట్టు శివు డాయు విధమ్ముగ నొప్పె నప్పుడున్‌ 


చని యర్ధాధిక యోజన 
ము నది సరయు నా సువిదతము తటమ్ముం జే 
రి నిలిచి తీయగ రామా 
యని పిలిచి యనె నిటులు కుశికాత్మజుం డంతన్‌ 


కొనుమీ తడయక వత్సా! 

యినకుల తిలకా! జలమ్ము నీ మంత్రములం 
గొనుమా బల నింక నబల 

ననె విశ్వామిత్రుడు పరమానందముగన్‌ 


అల పుండదు రాదు జ్వరము 

కలుగదు విపరీత రూప కాయము మంత్ర 
మ్ముల బలమున జాలరు దను 

జులు వేంపం బ్రమత్తుల నింక సుప్పుల నైనన్‌ 


పృథ్వి నేరు భాహు వీర్యమ్మునను నిన్ను 
మించు వార లుండ రెంచ నింక 
ముజ్జగమ్ము లందు నెజ్జనులును సరి 

జు జ 
రారు నీకు నిజము రామచంద్ర 


చదివిన బలాబలల మీ 

బదులిడు నందు విభవమునం బ్రతిబోధమునం 
దు దయాగుణమ్మునను రా 

మ దురిత హీన సరి రారు మతి నిర్టీతిన్‌ 


ఈ బలాబలలు లభింప విద్యలు రెండు 


సములు నీకు గన నసంభవమ్ము 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


జ్ఞానములకు నెల్ల జననీ మతల్లులు 
సుమ్మివి చదువు లుభయమ్ము లంచ 


మహిమ దనరు విద్య లిహమున నివి రెండు 
నీరజాక్ష వినుమ నీకు క్షుత్పి 

పాస లుండ వయ్య బల నింక నబలను 
దారి. జదివి నంత నో రఘువర 


విరివిగం గీర్తి, బొందెదవు విద్యల రెంటిని నేర్వ నీవు వీ 
రిరువురు పద్మసంభవున కింపుగం బుట్టిన సత్తనూజలే 
పరగుదు మీటి తేజమునం బన్నుగ నర్హుండ వీవు ధార్మికా 
వర రఘు నందనా కొనుము భద్రము లుర్వి నొసంగ నే నిటన్‌ 


కలవీ గుణమ్ము లన్నియు 

వెలయుచు నీయంద రామ విరివి దగ దపో 
బలమున భరింప బహు విధ 

ముల విలసిల్లు నివి రెండు ముదము నొసంగన్‌ 


జలము స్పృశించి శుదియయి వి 
మలాత్ము(డు గ్రహించెను బరమప్రీతిని వి 
ద్యల రాఘవు( డంత( గుశిక 

కులోద్భవ మహర్షి నుండి కొలిచి సు భక్తిన్‌ 


భూరి విక్రముండు మూరి విద్యాద్వయ 
మ్మున రఘూత్తముండు తనరె( బ్రభల 
శారద దివసముల+ జారుతరము వెల్లు 
ఖరకరుండు సహస్రకిరణు భంగి 


అలరింప సకల గురుసే 

వలు కౌళికు గూర్చి రాఘవద్వయ మంతన్‌ 
లలిత సరయూ తటమ్మున 

సలలిత మా ముగ్గురు నిసి శయనించి రటన్‌ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


తే.గీ. 


దశర థాత్మజు లిద్దణు తద్ద బలు ల 
నర్హులు నిదురింప( గసవు నందు నకట 
గాధి సుతు వచనమ్ముల( గరము మురిసి 
కలసి నిద్రించిరి నిశ సుఖమ్ము దనర 


20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది రెండవ సర్గము. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


బాలకాండము 


సర్గము 23. 


విశ్వామిత్రుని తోడ రామ లక్ష్మణులు పయనించి గంగా సరయూ సంగమ స్థలమున గల 
కామాశ్రమమున రాత్రి వసించుట. 


మునివర విశ్వామిత్రుడు 
చని రాతిరి తెల్లవాటి జక్కంగ నంతం 
గని కాకుత్సుల బర్ల శ 
[ (x) 
యన సుప్తులం బలికి నిట్టు లాదర మొప్పన్‌ 


అల కౌసల్యా నందన! 

తెలవాటిను మేలుకొనుమ దివిజార్హములే 
కల విట దిన కృత్యమ్ముల్‌ 

వలయును జేయంగ రామ వర నరవృషభా! 


పలుక గడు నుదార వచనమ్ములు మహర్షి 
విని నృపాత్మజు అతి వీరు లంత 

స్నాన మాచరించి సలిలప్రదానము 

సేసి పరమ జపము చేసి రెడంద 


పగటి పను లెల్ల గావించి పార్థివాత్మ 


జులు మహా వీరు లిరువురు నలరి వంద 
నమ్ము లాచరించి మునీంద్రునకు దపో ధ 
నునకుం జనంగ సంసిద్ధులై తనరి రెలమి 


చని చని వీరభ్రాతలు 

గని రమరాపగను ద్రిపథ గామిని సరయూ 
వినుత నదీ సంగమ లా 

స్యను జలదూర్మి భరిత జల సదమల గంగన్‌ 


కని రొక యాశ్రమమును ఘన 

ముని వర్గము వేల వర్షములు పుణ్యతమ 
మ్మును దపములు సేసెడు స్ధల 

మును బరమానందముగ నపుడు రఘువీరుల్‌ 


పదిలపు బుణ్యాశ్రమము వి 

శదముగ వా రెటు(గ నెంచి సంయమిచంద్రుం 
గదిసి తమకమ్ము వొంగ(గ 

నెద విశ్వామిత్రు నడిగి రిట్లు ముదమునన్‌ 


ఎవ్వరి యాశ్రమ మ్మిది మునీంద్ర వెలుంగుచు నున్న దింపుగా 
నెవ్వరు పూరుషోత్తములు నిందు వసింతురు సంతసమ్ముగా 
నివ్వర కాననమ్మున నహీన తపోధన వాస యోగ్యమై 
యివ్విధి నుండ కారణము నింత యెజుంగంగ. గల్ల నిచ్చయే 


అన విని చిరు నవ లయంగ నాస్య మందు 
రామ వినుమ వచించెద రమ్య మైన 
యిక్కుటీరమునం బూర్వ మెవ్వ రుండి 

రో వివరముగా ననియె మున్యుత్తముండు 


వినుతుం డింపుగం గామ నామమున, దా విద్వాంస వర్గమ్ములో 
విను కందర్పుండు మూర్తిమంతు. డయి యావేశంపు' జిత్తమ్మునన్‌ 
ఘనుం డా స్థాణువు నిశ్చయోద్వహునిం దత్కందర్పుండే వేంచె వే 
కొని తోడ్డోడ మరుద్గణమ్ములను దాః గూర్చుండ ధ్యానమ్ములో 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


రుద్రు. డంత. గినిసి రౌద్రాక్షి గాల్చె ర 
ఘూద్వహ! యవయవము లూడి పడెను 
వాని కామ నాము హీన బుద్ధు తనువు 
నుండి తత్‌క్షణమ్మ మండి మండి 


క్రోధము సెలంగ నెడంద నుమాధవుండు 
కాల్ప గాయము సర్వము కాము డట్లు 
హరునిచే నశరీరుండ యయ్యె నంత 
నాటి నుండి లోకమ్మున మేటి వీర! 


అంత నప్పటి నుండి విఖ్యాతుం డయ్యె 
నత డనంగు( డనంగ మూరి యంగ దేశ 
మయ్యె నెచ్చోటున విడిచె నంగములను 
రాఘవేంద్ర! యచ్చోటు ధరాతలమున 


హరుని పుణ్య తమపు టాశ్రమమ్మిది యీాము 
ని వరు లెల్ల శిష్యు లవని నితని 

కల పురాతన సమయము నుండి నిత్య ధ 

ర్మ పరు లఘము లంట రావు వీరి 


ఈ రాత్రి యిచట గడపుదు 
మో రామ శుభాస్య దివ్య యుగళ నదీమ 
ధ్యారామమున( దరింపుదు 
మే రేపు దగ నదిని మన మెల్లర మెలమిన్‌ 


స్నాన మొనరించి జపియించి జపము శుచుల 
మై నరోత్తమ హవ్యమ్ము లలర జేసి 

యంత జేర నెల్లరము పుణ్యాశ్రమమ్ము 

భావ్య మగును గాంచ మన కిప్పట్టు నందు 


వార లచ్చట నవ్విధి బలుకు చుండ 
నిజ తపోమహి మాక్షులు నెగడ నెటింగి 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


వారి మునులు చిత్తమ్ములం బరమ హర్ష 
మంది వేగ సమీపించి రంతం బ్రీతి 


ఆ.వె. అర పాద్యములు మహర్షి కాతిథ్యము 
య్య వే 
కౌశికున కొసంగి కరము ప్రీతి 
రామలక్ష్మణుల. బరమ హర్ష మున సత్క 
9 
రించి రంత నుద్యమించి మునులు 18. 


ఆ.వె. అంది మౌనివరుల యాతిథ్య మానంద 
పజిచిరి తగ వారి వాక్య తతుల 
నియత చిత్తముల మునివరేణ్యు లెల్లరు 
సంధ్య వార్చి రంత సమ్మదమున 19. 


తే.గీ. తేబడి యటుల నాశ్రమ దివ్య వాసు 
లు మునుల వలన వారు సుఖముగ వారి 
గూడి కామాశ్రమము నందు వేడుకగను 
బ్రీతి తోడ వసించిరి రాతి రంత 20. 


కం. అభిరామ కథల నుడువుచు 
నభిరాములు రామలక్ష్మ ణాధిప సుతులన్‌ 


విభవమ్ముగ సన్ముని జన 
విభుండు గాధి సుతుడు మురి పించె భృశమ్మున్‌ 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది మూడవ సర్గము. 


బాలకాండము 


సర్గము 24. 


రామలక్ష్మణులతో గంగానది నుత్తరించి విశ్వామిత్రుండు వారికి సరయూ నదీ విశేషమును వివరించి 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఘోరారణ్యము ప్రవేశించి తాటక చరితమును దెలుపుట. 


చేరిరి నదీ తటి మహా 

వీరులు రిపుమర్దను లట వెలయించి పనుల్‌ 
తీరుగం గాలోచితములు 

వా రుంచి మునివరు ముందు బ్రత్యూషమునన్‌ 


ఆ మునులును సువ్రతాత్ములు నెల్లరు 
నంత మంచి నావ నచట నిడి మ 
హాత్ము లలర వినయ మరసి విశ్వామిత్రుం 


బల్కి రింపు గొలుపు భాషణములు 


ధ్రువముగ మీరు చేయు! డధిరోహము నావ స రాజపుత్రులై 
తివిరి శుభప్రదంపు( దగు తెన్నున నేగుండు జాగు చేయకే 
కవిసి యనంగ వారి విని క్రన్నన నట్టులె యంచు బ్రీతి మౌ 
ని వలికి దాటె నబ్ధిగను నిమ్నగ నింపుగ వీరి తోడుతన్‌ 


నది నడుమున కేతెంచిన నావ శబ్ద 
మొకటి సంరంభమై పొంగు చుండ ఘోర 
ముగ వినిరి రాఘవుండు తమ్ముండు దాని 
విస్మయమ్ము నందిరి వారు వినిన యంత 


అంత రఘు వరేణ్యు డడిగె నానది మధ్య 
మునివరేణ్యు( గదిసి మ్రోత నీటిం 

జీల్చు చుండి మిగులం జెవుల వినంబడు 
చున్నది యిది యేమియొ నుడువుం డని 


చెప్పం ద్‌డంగె ధర్మాత్ముం 

డప్పు డడుగ రాముడు మది నతి కౌతుకమే 
చొప్పడ నిస్వన కారణ 

మప్పావన సంయమీంద్రుః డతి విపులముగన్‌ 


ఘన హర్షమ్మున మించు మానసముతోః గైలాస నామాచల 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


మ్మున నిర్మించె సరస్సు మానస సరపుణ్యాఖ్య. బద్మాసనుం 
డనయం బా సరసీ జలమ్ములె యయోధ్యం జుట్టి పాటింగ న 
య్యెను జక్కన్‌ సరయూ నదీ ప్రవరమే యిక్షాకు వంశోద్భవా! 


ఇయ్యతుల శబ్దము జనించె నయ్య గంగ 
నుండి రెండు నదుల నీళ్ల భండనమ్ము 
వలన నుదయింప వినిపించె వందనమ్ము 
సేయు మన్నదులకు రామ చిత్త ముంచి 


ధార్మికు లిరువురు కృతప్రణాము లయిన 
దీ ద్వయమ్మునకు( గరద్వయముల 
దక్షిణంపు దిక్కు తరలి పరాక్రము 

లరుగం జాగి రంత హర్షమునను 


చని వీక్షించి సుఘోరము 

చని యెటు(గని కాననమ్ము సంకుల గహన 
మ్ము నృపాత్మజుం డడిగెను స 

న్ముని నైక్వాకప్రవరుండు నుతు లిడి భక్తిన్‌ 


ఈల పురుగుల రొదలతోం జాల భయ మొ 
సంగు కూర మృగములు మెలంగు చుండ 
నిండి పక్షుల కిలకిల లుండ ధ్వనులు 
మించి దుర్గ మారణ్యము గాంచ నింక 


వివిధము లైన పక్షు లిటః బెట్టగ బొబ్బలు భీకరమ్ముగం 
గవియుచు నుండ గానన మృగమ్ములు వ్యాస్రు వరాహ సింహ సిం 
ధువులు భయంకరమ్ము లయి తోరము బిల్వ ధ వాశ్వకర్ణముల్‌ 
దవమున( బాటలా తరు వితానము వెల్లుచు నుండ నింకనున్‌ 


రేగు నేటుమద్ది తుమికి నాం గుజము ల 
నేకముల( గీర్ణము లయి కన్పించు చుండ 
దారు ణారణ్య మిది యేమి తాపసేంద్ర 
తెలియం బల్కుండు కృప తోడం దెల్లముగను 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


నా విని యనె విశ్వామిత్ర పావన ముని 
వత్స! విను మీ యరణ్యము పార్థివసుత! 
దారుణం బెవ్వరి యధీనతం దనరునొ 
చెప్పెదను విపులమ్ముగ నిప్పలుకులు 


మున్నివి సుర శిల్పుల చేత బన్నుగ నన 
రింపం బడ్డ రెండు పురులు సొంపు లలరు 
నృవర! మలద కరూశము లవి విరివిగం 
జెలంగెం బ్రాభవముగను భూతలము నందు 


పూర్వము వధియింప( బురుహూతు. డా వృత్రు 
నంటె మలము కుధయు నా బలారి 

వశము చేసికొనియె బ్రహ్మహత్యా పాత 

కమ్ము దేవపతినిం బమ్మి రామ! 


అంత బుషులు తపోధను లమరు లెల్ల 
నింద్రుం జేయింప స్నానము నింపుగం గల 
శోదకమ్ముల మల మెల్ల నూడిపడియె 
హర్ష మొసంగంగ భృశము దేవాధిపతికి 


మేనున, బుట్టిన మలమును 
వాని క్షుధను గూడ దేవ వరులు వసుధకున్‌ 
దానమ్ముగా నసు(గి వా 


రానందము వొంది రంత నత్యధికముగన్‌ 


నిర్మలత క్షుధాహీనత నెగడ శుద్ధుం 

డై పరగ బ్రభు వింద్రుండు హర్ష మంది 
వరము లిచ్చె నా పట్టణ ప్రవరములకు 
ఖ్యాతిం జెంద మలద కరూ శాఖ్య లంది 


కని గౌరవింప దేశము 
లను సాధ్వతి సాధు వని పురందరు నమరుల్‌ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఘనముగ బొగిడిరి పురములు 
దనరెం జిర కాలము తగ ధనధాన్యములన్‌ 


కొంత కాలము గడవ(గ నంత యక్ష 
కన్య కామరూపిణి వేయి గజముల బల 
మున్న తాటక సుందు బుధోత్తము సతి 
భద్ర మగు నీకు రాఘవ! వచ్చె నటకు 


శక్ర సమ బలుండు ఘన పరాక్రముండు 
నామె తనయుండు మారీచు( డసురు( డుగ్ర 
రూపుఃడు విపులాస్య మహా శిరుండు వృత్త 
భుజుండు ఘనదేహి బాధించు. ప్రజల సతము 


జనపదముల రెంటి ననవరతము కరూ 
శ మలదలను దాటక మల మతియు 
దుష్టచారిణి బహు కష్టముల నొసంగి 
లయ మొనర్చు సతము రఘువరేణ్య! 


నివసించు నడ్డగించి య 


తివ యొక యోజనమునకు నధికమై యిటనుం 


డి వజలు చోటున జనం జన 
దెవరి కయినం దాట కాఖ్య యీ వనమునకున్‌ 


స్వీయ భుజ బల మాశ్రయించి రఘువీర! 
నాదు పంపునం దాటక నాశన మొన 
రించి దుష్టచారిణి నాతి నంచితముగ. 
దిరిగి నిష్కంటక మొనర్పు తివిరి దీని 


అరయ నెవరు దుస్సహాసుర యక్షిణి 
ఘోర వనిత చేతం గ్రూర తరము 
నాశన మయి నట్టి దేశము సేర స 
మర్థు లగుట కల్ల మాట రామ! 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


కం. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది నాలుగవ సర్గము. 


కం. 


ఆ.వె. 


క్రూరాసురి యివ్వనమును 

దారుణముగ లయము సేసి దర్పమ్మున ని 
చ్చేరువ నింకను నిల్చిన 

తీరు రఘువరేణ్య నీకుం దెలిపితి నంతన్‌ 


బాలకాండము 


సర్గము 25. 


విశ్వామిత్ర మహర్షి రామునకు. దాటక సంభవము, వివాహము, శాపములను వివరించి 
దుష్టచారిణి నామెను వధించు మని యది దోషము కాదని వక్కాణించుట. 


ముని యప్రమేయు నుచిత వ 

చనములు రాముండు పురుష శార్దూలుండే 
విని కుశికాత్మజు( గాంచి వ 

చ నోత్తమముల ననె నిట్లు సద్వినయమునన్‌ 


యకు లల్ప వీర్యు లని విందుము మునీంద్ర! 
మున్నటు లయిన మలి యిన్నెలంతికి 
విస్మయంబు గాగ వేయి కరుల మించు 


బల మబలకు నెట్లు వచ్చె చెపుండి 


పలుకులు విని రాము డనంగం 
దెలిపెద నా కథను రామ ధీవర! వినుమా 
నలినాక్ష! యని ముని పలికె 


బల మబలకు వచ్చె దత్త వర బల మహిమన్‌ 


యక్ష వరుం డొకండు మును పబ్దదళాక్ష! సుకేతు నాముండే 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


యక్షయ వైభ వాన్వితుండు నక్కట తా ననపత్యు.డై యహో 
యీకితి ఘోర దుఃఖ మది యేయంగ జేసె దపమ్ము నంత బు 
త్రేక్షణ గోరి యుగ్రముగ నిద్ధ గుణాఢ్యుండు వీర్యవంతుండే 


తప మొనరింప యక్షపతి తత్పర చిత్తత నంద నార్ధమై 

కృపంగని పద్మ గర్భుండు సుకేతునిం బ్రీత మనస్కు(డై కడుం 

దపము ఫలింపం బుత్రికను దాటక నిచ్చె సహస్ర భీకర 

ద్విప బల సన్నిభోగ్రతమ వీర్యను సుందరి దోయజాక్షినిన్‌ 5, 


తనయుని నొక్కని నీయండు 

వనజాసను డకట యక్ష వరునకు ముద మా 

ర నళినలోచన నిడి పు 

త్రిని నంతర్జాన మయ్యె దేవాద్యుండే 6. 


పుట్టి పెరింగి పెద్దది యైన పూర్ణ శశి ని 

భాననను రూపవతిని నిజాత్మజ నస 

గెను సతిగ జంభ పుత్రుండు కీర్తి మంతు 

డైన సుందున కింపుగ యక్ష వరుండు 7. 


కొంత కాలమునకు యక్షి యంత( గనెను 

బుత్రు మారీచు దుర్ధర్షు ముదము నంద 

రాక్షసుం డయ్యి నాతండు రామచంద్ర! 

శాపమంది ఘోరమ్ముగ( బాప మతియి 8. 


హతుడు కాగ సుందు'డల తాటక యగస్త్యుం 
జంప నెంచి పగను సంయమీంద్రు 
బుత్రు గూడి కోపము చెలంగ సంరంభి 


ణి యయి మెలంగు చుండి నెలంత యంత 9. 


తినగా నెంచి నెడంద నామె వడి నేతెంపంగ గర్జించుచుం 
దన పైకిం ద్వర నా యగస్త్యుండు ఘనోత్సంగుండు శాపం బిడెం 
గని మారీచుని రాక్షసత్వ మిల దత్కాలంబ తాం బొందంగన్‌ 


వనితం దాటక6 గూడ నారసియు శాపం బిచ్చె గ్రుద్ధుండునై 10. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


నర మాంసము భక్షించుచు 
విరూపిణిగ నీదు రూపు విడిచి నిలుతు విం 
క రమణి పుడమి నని శపిం 


చె రోత ముఖము నగు నంచు. జీత్కారమునన్‌ 


తాటక కినిసి కర మగస్త్య చరితప్ర 
దేశముల నెల్ల గదిసి బాధింప( జాగె( 
దా శపింపం బడి ముని చేత రఘు వీర 


దారుణమ్ముగ నిత్యము దయను వీడి 


దారుణ యక్షిణి. దాటక 

వారక వేధించు నాతి బాపాత్మను నీ 
వో రాఘవ తునుమాడుమ 

క్రూర చరిత్ర వడిం గావ గోబ్రాహ్మణులన్‌ 


ముజ్జగముల నీమెంబురుషు డన్యుం డెవండు 


రామ నీవు దక్క భీమ శాప 
దూపిత నెదిరించి దుష్ట చరిత్రను 
నిలువ లేండు నిజము నిర్మలాత్మ! 


దయం గాంచ స్తీ నిమిత్తము 
సుయశోనిధి! నరవరేణ్య! కోకింప(గ రా 
తి, 
దయ చాతుర్వర్ణ్య బాతమ 
నయ మగు కర్తవ్య మగును నరపాలురకున్‌ 


క్రూరం బైనను మణి య 
క్రూరం బైన నఘ మయిన గూడిన దోషం 
బారయం( గావంగ( బ్రజల 


వారని కర్తవ్యము నరపాలుర కెల్లన్‌ 


రాజ్య భార మూను రాజుల కల్ల స 


నాతనంపు ధర్మమే తగ నిది 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


సత్యసంధ రామ! చంపు మధర్మ్యను 
ధర్మ మెటు(గ దీమె ధర్మనిరత! 


తే.గీ. శక్రుండు వధింప(గ వినమె చంప నెంచ 
మేదిని విరోచన తనయ మెలత మంథ 
ర నడరి మునుపు కాకుత్ము! రవికుల వర 
రత్న! సత్యపరాక్రమ! రాజచంద్ర! 18. 


ఆ.వె. విష్ణు వైన మున్ను వింటిమి వధియింప 
భృగు సతీమతల్లి దృఢతమ వ్ర 
త జనయిత్రి కవికి, దలఃప లోకమ్ముల 
జేయ నింద్ర హీనమే యినవర! 19. 


తే.గీ. ఇట్లనేక నరవరేంద్రు లితరులు నృప 
నందన మహాత్ము లద ధృతి నంది పురుష 
సత్తము లధర్మ నారులం జంపి రదయః' 
గాన నిర్ణయం జంపు నా యాన నీమె 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది యైదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 26. 


తాటకా సంహారము. 


కం. ముని విక్రమ బాషణములు 
విని ప్రాంజలియై తగం బృథివీపతి సుతు డా 
ఘనతర దృఢవ్రతు(డు ప 
ల్కెను రాముండు బదులు నయ గిర లేపారన్‌ 1. 


పిత్రోచిత గౌరవమునం బేర్మిన్‌ విశ్వా 
మిత్రాకాంకా గిర లవి 


పాత్రమ్ములు నాకు జేయ వడి నిశ్శంకన్‌ 


జనకుని పంపు వింటి నట సద్గురు సంచయ సన్నిధాన మం 
దు నిటు లయోధ్య లోన వినతుండను బంక్తి రథుండు పల్క(గా 
మునుక(గ కౌళి కేద్ధ మునిపుంగవు నానతి నిత్య మాదర 
మ్మున నెజిపంగ( బాత్రములు పుత్రక దాంట(గ రాదు వానినిన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


అటి నేను బిత్రాజ్ఞ వేదాంగ విజ్ఞు 

ల వో csp 
మీ యనుజ్ఞను నెరవేర్తు నే యొకింత 
సందియమ్ము వహింపక డెంద మందు. 
దాటకా వధోత్తమమును దాపసేంద్ర! 


గురువరేణ్య తలచి గోబ్రాహ్మణ హిత మీ 
దేశ సౌఖ్య మరసి యీశ! యప్ర 

మేయ మీ వచన నికాయమ్ము సిద్ధింప 
జేయ నుద్య మింతు శీఘ్రముగను 


నా బల్కి వింటి మధ్యను 

దాం బిడికిలి వే బిగించి దస్యు దమనుండే 
జ్యా బట్టి లాగి ఘోరము 

గాం బిక్కటిలంగ దిశలు గర్జం జేసెన్‌ 


అవియంగ. దాటకా వన 

నివాసు లాధ్వని చెల6గ విని బెదరి మిగులం 
గువదన తాటక సక్రో 

ధ వదనయై మూర్చిలె వికృత ఖరాంగి యటన్‌ 


ఆ ధ్వని విని క్రోధ మడరంగం తాటక 
రక్కసి మదినిం దలంచి సుంత 
సంభ్రమించి యంత శబ్దంపు దిశ గాంచి 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


పర్వుదీసె వేగ గర్వ మడర 


కని విరూపను వికృతాననను గడింది 

ర్రోధ మూర్చిత నతివను ఘోర దేహ 

ను గదిసెడు దాని నతి రయముగ వచించె 
లక్ష్మణుని గాంచి రాముడు లాఘవముగ 


భయద భీకరాంగి. బన్నుగం గాంచుమ 
లక్ష్మణ వెజపరు లరసిన దాని 

గుండె లవయు నన్న నొండు వింత యగునె 
సుంత యైన యేని చూడం జూడ 


మించి మాయా బలమ్మున మీట రాని 
రక్కసి గనుమ లక్ష్మణ యిక్కురూపి 
ణి నొనరించి నే నీ క్షణమున హృతశ్ర 
వణ నసాగ్ర మరల్చుదు వనిత నింక 


చంప నెంచ నోప సామిత్రి స్త్రీ నిమి 
త్తమ్ము చంప నెంతు( దరుణి వీర్య 
మింక గమన మెల్ల శంక యుంచక సుంత 
డెంద మందు మేలు కందు నిందు 


రాముం డట్టులు పల్కుచుండ(గ మహారౌద్రమ్ముగాం గూయుచున్‌ 
భామా రాక్షసి క్రోధ మూర్చిత మహా బాహాద్వయం బెత్తి యా 
రాముం గాంచి సముద్యమించి కదియన్‌ లంఘించి వీక్షించి తా 
నా మౌనీశ్వరుం డాపి హుంకృతి జయంబాశించె రామార్ధమై 


తే.గీ. 


తే.గీ. 


అట్లు తర్జించి తాటక నంత ముని వ 
రుండు హుంకారమున మీకు మెండుగ నగు 
భద్ర మింక జయమ్మని పార్టివాత్మ 
6 
జులను దీవించె నత్తణి సురుచిరముగ 


దుమ్ము లెపి ఘోరమ్ముగ నమ్మడంతుక 


తే.గీ. 


కం. 


కం. 


తాటక రజో ఘనమ్మున బాటవముగః 
గప్పి రాఘవోభయుల నొక్క క్షణ మంత 
మోహమున నక్కజమ్ముగ ముంచెం గినిసి 


నిజ మాయా మర్మమ్మున 
సృజించి పాషాణ ఘోర వృష్టి నరవరా 
త్మజుల పయిం గురి యింపం 


గ జనించెను రాఘవునకు ఘన కోపంబే 


ఆ శిలా వర్షమును వేగ మంత రాము 
డాపె శరవర్షమున నాప నామె పర్వ 
రోషమున( దన వైపు నురుతర బాణ 
చయమున నజకె దాని హస్తముల నంత 


తెగ జేతు లలసి గర్జిం 

పగ భీకర మలిగి చెంత వడి తమ్ముం డా 
మగువ నరసి ముక్కును జెవు 

లం గోసెం దత్‌క్షణమ ఘోర రౌద్రం బలరన్‌ 


కోరిన రూపముం బడసి క్రూరత నూని యనేక రూపముల్‌ 
మూరుచు మాయమై కినుక బోరునం గుర్యుచు జూళ్ల వర్షమున్‌ 
ఘోరపు రీతి మాయలను గూర్చుచు మోహము కల్ల జేయుచున్‌ 
భైరవ మొప్ప యక్షిణి నభశ్చర తిర్గుచు నుండె నచ్చటన్‌ 


మును(గ శిలా వర్షమ్మున 

నినకుల తిలకద్వయమ్ము నీక్షించి తగన్‌ 
ముని కులపుంగవు(డా గా 

ధి నందనుడు పల్కె నిట్లు ధీనిధి యంతన్‌ 


దయ జూప జాలు నింక యి 

ది యజ్ఞవిధ్వంసిని కుమతి దురిత చారి 

త్ర యడరి యచిరము బల వృ 

ద్ధి యగును యక్షిణికి మాయ దెల్లము రామా 


20. 


21. 


ఆ.వె. 


తే.గ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


చంప వల నసురిని సంధ్యకు బూర్వమ 
బలము వృద్ధి యగును బరంగ సంధ్య 
రక్కసులకు మిగుల రాదు వారి నెదిర్ప 
నేరి కైన రామ! విరవర్య! 


అన ముని విని రాముం డంత యక్ష నశ్మ 
వర్షము కురుయు నామె శబ్దగతి నెటింగి 
బాణ మేయ సమర్థుడు పార సూను 
డాపె నామె సాయకముల నంపి వేగ 


శరజాలమ్మున నాపంగ 

నురు మాయా బలసమృద్ధ యుగ్రమ్ముగం దా 
బరువున లంఘించె నసురి 

కర మలిగి యజిచుచు నంత. గాకుత్సులపై 


వేగ వచ్చునామె బిడు గన విక్రాంత 
రాము డురము నందు భీమ బాణ 
మేసి చీరె నంత నిలం గూలె( దాటక 
వీడె నసువు లవిసి వీర్య మణంగ 


ముదిత సహస్రలోచనుండు పూర్వదిశేశ పురందరుండు నా 
త్రిదశులు నెల్ల హర్షమున( దేలి భృశమ్ముగం గాంచి కౌశికున్‌ 
సదమల తాపశేంద్రు ముని సత్తమ! సంతస మయ్యె మాకు నీ 
కు దనరు భద్ర మింపుగను గూరిమి రాముని జూచి తెల్పుమా 


మునివర! ప్రజాపతిప్రియ పుత్రుడా భృ 
శాశ్వు వర నందనులు తపశ్శక్తి యుతులు 
పరమ సత్యపరాక్రమ భాసితులను 
రాఘవునకు నివేదించు రక్తి తోడ 


ధృతిని ననుసరించు దేవ! నిన్నిట రాజ 
నందనుండు తగును బొంద నడరి 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


నిర్ణరగణ హితము నెరవేర్పం గర్తవ్య 
ములు కలవు ధరేశు పుత్రునకును 


పలికి సుర లిట్లు హర్షమ్ము వడసి తాప 
సేంద్రు. బూజించి సద్భక్తి నేంగి రంత 
వచ్చి నట్టి విధమ్ము వియచ్చరు లిట 
సంధ్య యరుగుదెంచె నపుడు జక్కంగాను 


మన మలర( దాటకావధ 

జని తానందమున నంత సంయమి యా రా 
ముని మూర్ధము చుంబించి వ 

చనమ్ము లిప్పగిది పలికె సముచిత రీతిన్‌ 


ఓ రామ! సుంద రాకా 

రా! రాత్రి యిచట వసించి రమ్య వనమునన్‌ 
వే రేపకడయ యేంగుద 

మారయ నా యాశ్రమ వర మంబుజ నేత్రా! 


విని విశ్వామిత్ర ముని వ 

చనములు రఘు రాము డడరి సంతోషమునన్‌ 
ఘన తాటకా వనము నం 

దు నతి సుఖముగ నివసించె దోషావేళన్‌ 


వీత శాప వనము వెల్లె నద్దిన మతి 
సుందరముగ మించి చోద్యముగను 
జైత్రరథ వరవన సన్నిభమ్ము రమణీ 
యమ్ము నందు నింక నెమ్మి న్‌సంగ 


రమణి తాటకం దునుమాడి రాఘవుండు 
వడసి యమర ప్రశంసలు పన్నుగ నటం 
గలసి మునితోడ వసియించె నలరి యచట 
తెలుపబడ నెమ్మి మునిచేత( దెల్లవాటి 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది యావ సర్గము. 


బాలకాండము 


సర్గము 27. 


విశ్వామిత్ర మహర్షి రామునకు దివ్యాస్తము లొసంగుట. 


కం. నిసింగడపి నెమ్మి గాధిజు( 
డు సుయశుం డర నవ్వొాలయం గడు మధుర గిరలన్‌ 
వసుధేశ సూను రాము న 
రసి పలికెం బ్రీతి ముని వరర్ష్దభుః డంతన్‌ 1. 


ఆ.వె. సంతసించితి సుయశః ప్రభా! నీ కగు, 
బార్థివాత్మ జ! బహు భద్ర ముర్విం 
(a 
గరము ప్రీతి తోడం గాకుత్స నీ కిత్తు 
యథ 
నస్త సంచయమ్ము శస్త్ర యుతము 2. 


తే.గీ. వేని చే నిర్ణ రాసుర భీమ శత్రు 
సంచయ ఫణి సగంధర్వ శక్తి నణంచి 
బలిమి వశులు కాగ జయమ్ము వడయు దట్టి 
యస్త్రముల నెల్ల నిత్తు నీ కగును స్వస్తి 3. 


తే.గీ. _ దండచక్రమ్ము దివ్యమ్ము ధర్మచక్ర 
మింక(గాలచక్ర మరి భయంకరమ్ము 
విష్ణుచక్రమ్ము నింకయు భీక రోద్ద 
తేంద్ర వజ్రాస్త శైవ శూలేంద్రములను 4. 


తే.గీ. బ్రహ్మశిర మను నస్త్రమ్ము రాఘవేంద్ర! 
యింక నైషీక మను నస్త మింక బ్రాహ్మ 5. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


మనెడు పరమాస్తమును మహా హస్తయుగ్మ! 
నీకు నెలమి భద్రమ్ముగ నే నొసంగుదు 


గదలు జంట లవి శిఖరి మోదకి యనంగ 
దీప్తవంతము లిల దివ్యముగను 

పురుష కుంజరమ్మ! పుడమినాథ తనయ! 
దాశరధి! యుస,గ౧ెద దద్వయమ్ము 


వీర! ధర్మ కాల వారుణ పాశము 
లుత్తమములు నీకు నిత్తు మూటి 
ధారణీశ పుత్ర! దారుణాస్త్రమ్ముల 
తోడం జెలంగి యరులం దునుమ నాజి 


శుష్క మార మనెడు రెండు సూర్యవంశ 
© 

తిలక! వజ్రాయుదమ్ములం దృప్తి నిత్తు 

నింక బైనాక నారాయ ణేద్ధ నామ 

కాస్తముల నిత్తు రెంటిని ననఘ చరిత! 


దశరథ సుత! యాగ్నేయాస్త్రము శిఖర మను 
పేర వెలయు దాని దయితం బ్రీతి నిత్తు 
మూరి రామ వాయువ్యాస్త్రము ప్రథన మని 
వెలుంగు దాని నొసంగుదు వీరవర్య! 


ఘనతరము హయశిరో౭స్త్రము 

వినుత క్రౌంచాస్తము రఘువీరవరా! యి 
త్తును నిత్యము నీ వశమం 

దు నలర శక్తిద్వృయమ్ము దుర్వారమ్మున్‌ 


కంకాల నామ ముసలము 

కంకణ కాపాలములను గాకుత్మా ని 
యంకమ్ము+ జేర నిత్తును 

బింకమున ధరింత్రు వీనిం బెన్నసురు లిలన్‌ 


10. 


11. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వైద్యాధ రాస్త్ర రాజ మ 

భేద్యమ్మీ ఖడ్గ వరము విఖ్యాతముగా 
వేద్యమ్ము నందనమ్మన 

విద్యాధిక! నీకు నిత్తుం బ్రీతిన్‌ రెండున్‌ 


గణ్య మానవాస్త్ర గాంధర్వ నామాస్త్ర 
ములను స్వప్న శమనముల నొసంగు 
వాని నింక బరమ భాస్వర సౌర నా 
మాస్త్ర మిత్తు నృపవరాత్మజ! తమి 


తనరి వర్షించు శోషించు తాప మిచ్చు 
విలపనం బిచ్చు మన్మథ ప్రియతరంపు 
మోహ మిచ్చు నస్త్రము లింక మోహనం బ 
నెడు పిశాచాస్త్రము గొనుమ నీరజాక్ష! 


అస్త్రవరములు తామస మనంగ సౌమ 
న మన సంవర్థనమ్ము ఘనతర మైన 
మౌసలమ్ము సత్యాస్తమ్ము మజియు రామ! 
పరమ మాయాధరమ్మన పరగు వాని 


మటియు ఘోర తేజప్రభామయ వరాస్త్ర 
ము పర తేజమును హరణమ్ము నొనరించు 
నదియు మటి త్వాష్ట్ర భగ శిశి రాదు లింక 
మానవాస్తమునుం గొను మానవేంద్ర! 


రామ! మహాబాహు! వినుము 

కామిత రూపముల నూను గమనీయముగా 
నీ మహిమాస్త్రములు బృహ 

ద్భీమ బల సమన్వితముల వేగమ కొనుమా 


అట్లు వలికి మునివరేణ్యుః డంత శుచి య 
యి తగ బ్రాజ్మఖుండై ప్రీతి నెల్ల మంత్ర 


ముల నొసంగెను విధియుక్తము రఘువంశ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఆ.వె. 


వార్థి పూర్ణ చంద్రునకు నపార కరుణ 


దేవతలకు నైన నీ వరాస్త చయము 
నెల్ల నడరి కొంట వల్ల కాదు 
విప్రవరు డొసంగెం బ్రీతిగ నవి యెల్ల 
దశరథాత్మజునకు( దత్‌క్షణమ్మ 


జప మొనరించు చుండ నట సంయమి గాధి సుతుండు నిష్టతో 
నృప తనయుండు రాఘవుని నెమ్మినిం జేరి తదస్త నాథులే 
యపరిమి తానురక్తి నిజ హస్తయుగమ్ము మొగిడ్చి భక్తి మం 


చి పలుకు లిట్లు వా రనిరి చేటుల మెల్లరు నీకు రాఘవా 


ఎయ్యది నీకు నిష్ట మగు నింపుగ నయ్యది సేయు వారమే 
నెయ్యము మీటి భద్ర మగు నీకు ననంగ బ్రసన్ను(డై కరం 
బ య్యలఘూత్త మాకృతుల నందజిం దాకి కరమ్మునం దగం 
జయ్యనం బల్కె నుండ మని సమ్మతినిం దన చిత్త మందునే 


అంతం బ్రీతి మనమ్మున 

సంతృప్తిం జెంది కరము చక్క నరిగి తా, 
జెంతకు విశ్వామిత్రున 

కెంతయు భక్తి ప్రణమిల్లి యే/గంగ నిలిచెన్‌ 


బాలకాండము 


సర్గము 28. 


విశ్వామిత్రుడు రామునకు నుపసంహారాస్తములతో మటి కొన్ని యస్తముల నొసగుట. 


19. 


20. 


21. 


22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది యేడవ సర్గము. 


ల్‌ 


తే.గీ. 


ర 


తే.గీ. 


కొని యస్త్రమ్ముల ముదిత వ 

దనుండు శుచియై ఘనుండు దశరథ సూనుం 
డు నడచుచు రాము. డడిగెను 

ముని విశ్వామిత్రు నిట్లు పుణ్యాత్ము నటన్‌ 


మునిపుంగవ నేంగొంటిని 

ఘనాస్త్రముల నెల్ల దేవ! కాగ సురల కె 

ల్ల నజేయుండ నిక గోరుదుం 

గొన నుపసంహారములను గూడ మహాత్మా 


అనంగా రాముం డది దా 

విని విశ్వామిత్రుడు వ్రత విఖ్యాతుండు స 
న్ముని వరుం డతి ధృతిమంతుండు 

ఘన సంహారముల నస గారుణ్యమునన్‌ 


సత్యవంతమ్మును సత్యకీర్తిని ధృష్ట రభసముల+ బ్రతిహారతరమును నృ 
ప పరాజ్మఖమ్ము నవాజ్మఖమును మలటేీ లక్షాక్ష విషమముల ధృఢనాభ 
మింక సునాభము నింక దశాక్ష శత వక్త దశశీర్ష శతోదరముల నింక. 


బద్మనాభము సునాభము మహానాభము దుందునాభములను దుస్ఫహముల 


జ్యోతిషమ్ము కృశన మింక నుభయము లగు 
విమల నైరాశ్యములను బ్రశ్రమన దైత్య 
ములను యోగంధర హరిద్రములను విరుచి 
ని మటి శుచి మహా బాహుల నిష్కలి నింక 


స్తిరముగ రామ సార్చిర్మాలి ధృతిమాలి వృత్తిమంతు రుచిర ముత్త మాస 
ముల బితృసామనస లస దస్త్రముల విధూతమును గరము నాతత కర 
వీరకరమ్మును మూరి ధనము ధాన్యమును గామరూపము( దనరి కామ 
రుచిని మోహమ్ము నురుత రావరణమును జంబుక సర్వనాభంబుల మలటిీ 
యింక సంతాన వరణము లీ వరాస్త్ర 

ములు భృశాశ్వునికి దయిత పుత్రు లెల్ల 

గామరూపులు రాఘవ కాంతి తనులు 

భద్రమగు గొను పాత్రత పరగు నీకు 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


అంతరాత్మలోన సంతసించి కరము 
బాగు బాగని యని పార్టి వాత్మ 
జుండు ధీర రాఘవుండు గైకొనె వాని 
సన్నుతించి మౌనిచంద్రు నడరి 


అందటు మూర్తిమంతు లయి యస్త్ర వరమ్ములు దివ్య దేహులై 
చిందుదు రెల్ల రింపు దగ జేరిరి కొందటు వహ్ని సన్నిభుల్‌ 
కొందజు ధూమ సన్నిభులు కొందటు భాస్కర చంద్ర తుల్యులే 
యందటు నంజలించి యని రానతి రాఘవ యిమ్ము మాకు నాన్‌ 


మానసమున నిల్చి మహితాత్ము లార సా 
హాయ్యము వలయు తటి నడరి చేయ, 
గలరు కాక వే వెడలు డిపుడు యథేచ్చ 
ననియె వారి తోడ నినకులుండు 


అంత నామంత్రణము సేసి యా రఘువరు 
నట్ట యగు( గాక యని పల్కి యంద టీంక( 
జేసి తగ రామునకు. బ్రదక్షిణము వచ్చి 
నట్టి దారి యిరి వారు బిట్టలరుచు 


పుడమి పతి సుతుండు మదిని మోదం బలరన్‌ 
నడచుచు మధుర గిరలని 
ట్లడిగెను మునిముఖ్యు నంత నాశ్చర్యముగన్‌ 


ఏ మిది మునీంద్ర! కొండకు నీ సమీప 
మందు మేఘ సన్నిభ పాదపాకరమ్ము 
వెల్లు చున్నది మిక్కిలి వింత కాంతు 

౧ 
లూని కౌతూహలము నాకు నుబ్బె హృదిని 


మృగ సమావృతము భృశము హృదయ రంజ 
నమ్ము దర్శనీయము వివిదమ్ము లైన 
విహగముల మధురములు విభిన్న నాద 


10. 


11. 


12. 


ముల నలంకృతమై కడు చెలంగుచుండె 


తే.గీ. రోమహర్షణము వనము నో మునీంద్ర! 
దాటితి మని తోచు నెదను దనర సౌఖ్య 
మిచ్చట విరివి యాశ్రమ మెవ్వరి దగు 
నియ్యది వచింపు( డింపుగ నెల్ల గృపను 


ఆ.వె. ఎచ్చటి కడరి వడి వచ్చి పాపులు దుష్ట 
లు తవ యజ విఘ్నరతులు బ్రహ్మ 
ఇ 
ఘాతకులు మునీంద్ర! వీత కృపా ఖర 
మానసులు చరింత్రు దాని నింక 


తే.గీ. ఎచట యజ కార్యమ్ముల నచల ధృతిని 
ఖా 
మునివరేణ్య। రక్షింప దగున్‌ చెలంగి 
యియ్యసురుల వధింపంగ నియ్యకొ నంగ 
వలయు సర్వము విననెంతు( బల్కు. డెలమి 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది యెనిమిదవ 


విశ్వామిత్రుండు వామనుని సిద్ధాశ్రమ విశేష మెజింగించి తా నా యాశ్రమమున నుండుటను దెలిపి 
చేర నచ్చటి మునులు విశ్వామిత్రుని బూజించి రామలక్ష్మణులకు నతిధి సత్కారములు 


ఆ ఆః 


సలుపుట. 


కం. అవధు లజుంగని యిక్ష్వా 
కు వీరు డవ్విధి నడుగంగం గుశి కేద్ధ కులో 
దృ్భృవు(డా విశ్వామిత్ర ము 


కం. 


తే.గీ. 


ని విని వచింపం దొడంగె నిశ్శేషముగన్‌ 


ఇక్కడ రామ! దీర్ణభుజ! యీశుండు విష్ణువు విశ్వనాథుండే 

పెక్కు యుగమ్ము లింపుగను బెక్కు శకమ్ములు వాస ముండె( దా 

మిక్కిలి పెద్ద తాపసుల మీటి తపమ్మును దివ్య యోగముం 

జక్కంగం జేయ నెంచి మది జక్ర గదాసి దరాది ధారుండే 2. 


ఇది పూర్వము వామనుడు 
న్నది సిదాశ్రమ మనం దనరి వెల్లిన య 
wm ౧ 
ఆచ ఆ: తి, త, 
ట్టది తపపు సిద్ది నరసిన 
యదియ మహాత్మునకు రామ! యాశ్చర్యముగన్‌ 3. 


మనమలరన్‌ విరోచన కుమారుడు నబ్బలి చక్రవర్తి యిం 

ద్రుని సహితమ్ము నిర్ధరుల దోర్భల యుక్తి జయించి యెల్లరన్‌ 

ఘనులు మరుద్గణమ్ముల జగత్రయ మెల్లను నేల జాగె కీ 

ర్తి నలుదిశల్‌ సెలంగ నట దేవత లెల్లరు చింత వొందంగన్‌ 4. 


క్రతు వొనరించుచు నుండగ 

నతండు వైరోచనుండు సానల సుర సం 

హతి దైన్యమ్మున( గమలా 

పతి యాశ్రమమున హరిం గని పలికెను భీతిన్‌ 5. 


జరుపుచు నున్న వా(డు బలి చక్కగ నిప్పుడు శ్రేష్ట యజ్ఞమున్‌ 

గురుతర దాన శీలి యటం గోరిన వారికి వాంఛితమ్ములన్‌ 

నరులకు నిచ్చు నెమ్మి సురనాథుండ వామన రూప మంది వే 

సురగణ కార్య సిద్ధి యది చొప్పడం జేయుము యజ్ఞవేళలో 6. 


కశ్యపుం డగ్ని తుల్యు డా కాలమందు 

నదితి సహితమ్ము తపము సహస్ర వర్ష 

ములు ప్రభల వెల్లుచును జేసి పుండరీక 

లోచను దనిపె వరదుం బురుషవరేణ్య! 7: 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


కంటి నేను నిన్ను దపః ప్రకాశ మహిమ 

నీశ! యో తపోమయ తపోరాశి కేశ 

వా! తపోమూర్తి పురుషోత్తమా! తపాత్మ 

క! యని కశ్యపుం డంత ననియెను మజియు 


నీ శరీర మందు నేంజూతు జగ మెల్ల 
నీ వనాదివి మి నేర రాని 

వాండ వేరి కెపుడు వారిజాక్ష! వరద! 
శరణు జొత్తు నీదు పరమ పురుష! 


హరి ప్రీతిం బలికె( గశ్యపు 

దురిత విహీను నరసి యటం తోరపు భద్ర 
మ్మరయుదు వీ వర్హుండవు 

వర మడుగుమ యిష్టుండ వయ పన్నుగ నంచున్‌ 


అనగ మధుసూదనుం డట్లు నంజలించి 
కశ్యపుండు మారీచు( డవశ్య మిమ్మ 
వరద! సువ్రత యదితికి సురల కింక 


నాకు సుప్రీత మైనది నా వచించె 


అదితికి నాకు దేవ! కరుణార్ణవ! పద్మదళాక్ష! నందన 

త్వ దశ వహింప నెంచు మిల దమ్ము,డ వింద్రునకై చెలంగుమా 
త్రిదశుల కార్త చిత్తులకు దేవ వరేణ్య! నిలింపమర్దనా! 

కుదు రగు సాయ మంచితము కూర్మి నొనర్ప(గం జింత సేయుమా 


చేసిన పను లెల్ల వాసిగ సిద్ధింప 
నిచట నీ దయను సముచిత రీతి 
జెలంగు నింపుగ నిది సిద్ధాశ్రమ మనంగ 
లెమ్ము దేవదేవ! సమ్మదముగ 


అంత బుట్టె విష్ణు వదితికి వామన 
రూపమున నసురు సమీపము బలి 


చక్రవర్తి నరయం+( జాగె దామోదరు( 


10. 


11. 


12. 


13. 


14. 


డమర నిచయ కార్య మరసి రామ! 


మూడు పదమ్ము లా బలిని భూమినిం గోరి గ్రహించి లోకముల్‌ 
మూడిటి నాక్రమించి వడిం బూర్తిగ లోక చయాత్ము( డాప్తుడుం 
దోడును భూత రాశికి బుధుండు బలిం దగ నాపి యింద్రునిన్‌ 
మూడు జగమ్ము లేలు మని పూర్వపు రీతిని నిల్చె జేనిగా 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


వామనుం డిట మున్ను వసియించె నీ యాశ్ర 
మమున శ్రమవినాశి మనుజవర్య! 

భక్తి మీటి నాకు వామనుని పయి వ 

సించు చున్నవా(డ నిచట రామ! 


రక్కసులు వత్తు రిచ్చట 

కుక్కున విఘ్నమ్ము లిత్తు రుద్ధతి దుష్టుల్‌ 
చక్కం బెట్టవలెం జుమి 

యిక్కడె రఘువీర వారి నెల్లర బలిమిన్‌ 


ఇప్పుడే చనియెద మిద్ద సిద్ధాశ్రమ 
ముత్తమమ్మునకును జిత్త మందు 
దలంపు మింక నిది యెటులగున్‌ నా కిట 
నీకు నటుల యంచు నెమ్మి రామ! 


చని చేరి యాశ్రమము వా 

రిని గూడి రఘూత్తములను లీలా లీలన్‌ 
మునివరుం డింపుగ వెల్లను 

బునర్వసు గలిసిన మంచు ముగియ శశి వలెన్‌ 


చూచి మునులు విశ్వామిత్రు లేచి లేచి 
సంభ్రమమున( బూజించిరి సముచితంపు 
రీతి సిద్ధాశ్రమ నివాసు లాతతముగ 

హర్ష మందిరి కాంచి మహర్షి నపుడు 


రాజ సుతుల( గాంచి తేజమున వెలుంగు 


20. 


21. 


వారి నిద్దజి నట భాను చంద్ర 
సన్నిభులను నతిథి సత్కారము లొనరిం 
చిరి ముదమ్ము నంది పరమ మునులు 


కం. అంత రఘు నందనలు వి 
శ్రాంతిని సుంత గొని శత్రు సంచయ దమనుల్‌ 
సంతసమున వచియించిరి 


శాంత మునివ్యాసఘ్రుం గాంచి చార్వంజలులై 22. 


ఆ.వె. నేండ దీక్షం గొనుండు వేడుకగను సిద్ధి 
కలుగు జన్నమునకు వలదు చింత 
క్షేమ మగును దేవ! సిద్ధాశ్రమము సత్య 
నామ మనంగ నిక దనరు మునీంద్ర! 23. 


కం. ఇన వంశోదృవులు ముద 
మ్మునం దియ్యందనపు వచనములు ధైర్యముగా 
నన విని విశ్వామిత్రుండు 
ముని నియతేంద్రియు,డు దీక్షం బూనెను నియతిన్‌ 24. 


ఆ.వె. రాత్రి గడపి కలసి రాకుమార వరులు 
లేచి ప్రొద్దున సమయోచితములు 
కార్యములను దీర్చి కాకుత్సు లిద్దజణు 
వ యట 
కార్యదక్షులు శుచి కాయు లైరి 25. 


కం. జలకము స్పృశించి నియమం 
బలర(గ జపమాచరించి యానందమునం 
జెలంగి హుతాగ్ని వికాసుని 


నల విశ్వామిత్రు. గొల్చి రంతన్‌ భక్తిన్‌ 26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నిరువది తొమ్మిదవ సర్గము. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


బాలకాండము 


సర్గము 30. 


రామలక్ష్మణులు మారీచుని మూర్చిల్లం జేసి దూరము విసిరి రాక్షసులను జంపి విశ్వామిత్రుని 
యాగము పూర్తి యగు నట్లు కాచుట 


తావును బ్రొద్దు నెబు(గు మే 

ధావులు రాజాత్మజు అలరి దమనులు స్థల యు 

క్తావసర వాక్య పారగు 

లా విశ్వామిత్రుం గాంచి యని రిబ్బంగిన్‌ 1. 


దేవ విన దలంతు మీ వివరమ్మును 

రక్కసు లిరువుర నరయంగనౌ స 

మయ మ దెద్ది జాణ నయము కా దా వేళ 

మాకు నిద్దటి కిటం దాంక కుండ 2. 


పలుక నుత్సాహముగ నిట్లు త్వరిత గతులు 

పార్థివ కుమారు లిద్దజు పరమ మునులు 

సంతసించిరి వినినంత స్వాంతములను 

బొగిడి రంతయు వారల సుగుణ వరుల 3. 


అప్పుడు పల్కి రిట్టుల మహా మును లారసి వారి: బ్రీతితో 

నిప్పటి నుండి మీ యిరువు రింపుగ షణ్నిశ లప్రమత్తులై 

యెప్పుడు కావగా వలయు నిప్పుడు సంయమి కౌశికుండు తా 

నొప్పుగ దీక్ష నుండెం దగ నుత్తమ మౌనము మీటి చల్పుచున్‌ 4. 


బుషుల మాటలు విని యినకుల తిలకులు 
శ్రద్ధ తోడ నాటు రాత్రులు పవ 
లు లట మేలుకొంచు నలుదెస లారసి 


యాగ వనము కాచి రలపు లేక 5. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చేరువకుం జేరి కార్ముక 

ధారులు వీరులు విపక్ష దమనులు తత్కా 
ర్యారంభులు రఘు వంశో 

ద్దారకు లారయ నిలిచిరి తగం గౌశికునిన్‌ 


కడవం గాల మన్న కాంచి తమ్మునిం బల్కె 
నాఅవ దివస మది యడుగిడె. గను 
సిద మగుమ యింక చెన్నుగ లక్ష్మణ! 
థ 
యప్రమత్త ముండ నవసర మిది 


అనుచుండ రాము డిట్టులు 

తనరగ నుత్సాహ ముబ్బి త్వరితుం డయి వె 
ల్లెను వేదికయె పురోహితు 

లును గురువుల తోడుత ప్రభలు చెలంగ దిశలన్‌ 


దర్భలు విరులు సమిధలు చమసము సుక్కు 
లలర వేదిక యట నందముగను 

దనర బుత్విజ సహితమ్ముగ నా కాళి 

కుండు ప్రజ్వలించు చుండె భృశము 


మంత్ర నాదమ్ముల( జెలంగి మఖ వరమ్ము 
సాగుచుండ యథారీతి సమ్మదముగ 

నంత జనియించె భీకరం బైన శబ్ద 

మొక్క టాకాశ మందు మహోద్ధతముగ 


ఆక్రమించి నభమ్మును సక్రమముగ 
వర్ష కాల మందు వెడలు వారిదమ్ము 
వోలె మాయ కల్పించుచు భూరి రాక్ష 
సప్రవరు లేంగుదెంచి రచ్చటి కిరువురు 


అనుచ రాసురు లెల్లరు ఘనులు తోడు 
రాగ మారీచుండు సుబాహు లేంగుదెంచి 


10. 


11. 


12. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


భీమ కాయులు కురియించి రా మఖంపు 
వేది యందు రక్తెఘము భీతి కొలుప 


తడిసి రక్త మందు? దద్వేది మండెను 
రాము డుటీకి యంత రక్కసులను 
గ్రూరకర్ముల దివి గూడి యుండగ గాంచె 
నొక్క త్రుటినిం గోప ముక్కు మీటి 


తమ పైకి దుముకు వారిని 
గమలాక్షుండు గాంచి యంత గని లక్ష్మణునిం 
దమకమ్ము మీటి దా వచ 
నము లిట్లు పలికెను ఘన ఘనస్వానమునన్‌ 


మానవాస్త్రము విసరిన మనుజ భోజ 
నులను గాంచు లక్ష్మణ! గాలి వలనం జెదరు 
మేఘముల భంగి వీరి సౌమిత్రి! యక్క 
జమ్ముగ నిటం బ్రయోగింపం బమ్మి నేను 


అని పలికి యంత మారీ 

చుని వక్షము నందు నేసెం జోద్యపు టస్త్ర 
మ్మును బరమోదారమ్మును 

ఘన భాస్వరము విలు నెత్తి కాకుత్సుండే 


బాణము తగులంగ వక్షమం దసురుండు 
వంద యోజనముల యందు. బడెను 
సాగరోదకముల సంపూర్ణముగను మా 
రీచుం డెగురుచు విపరీత బాధ 


చల్లనౌ ముల్కి బలమున సడలం దెలివి 
గిట్టు గిజ్జునం దిరిగి యెగిరి పడిన న 
సురుని మారీచు గని రఘువరుండు లక్ష్మ 
ణిని నరసి పల్కె నివ్విధి నెమ్మి నంత 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


శితలమ్ము సుమ్మీ యస్త్ర శేఖరమ్ము 
మోహపటజిచి దూరమ్ము గొంపోవు( జంప 
నెంచ దియ్యది సౌమిత్రి! గాంచు మాన 
వాస్త్రమును ధర్మకలితమ్ము నంచితమ్ము 


చంపెద నింక దుష్ట సంచారులను రక్త 
మారగించు వారి నదయుల నఘ 
కర్ములం గ్రతు నాశ కారు లీ దైత్యుల 


లక్ష్మణ! సకల గుణ లక్షి తాంగ! 


అని కొని యాగ్నేయాస్తము 

ఘనుండు సుబాహువు నురమ్ము గ్రక్కున వ్రయ్యం 
గ నడరి వేయ నతండు పుడ 

మిని గూలం జచ్చి యంత మేలన మునులే 


వాయువ్యాస్తమ్ముం గొని 

యా యసురవ్రాత శేష మంతయు. జావన్‌ 
వేయంగ6 బరమోదారుండు 

సాయకము ముదము వడసిరి సంయమి వర్యుల్‌ 


యజ్ఞ విఘ్నకారు లందజి. జంపంగ 
రాక్షసులను మూరి రాముండు ముని 
పూజితుండు నయి సముదము వెలింగెను 
శక్రు భంగి మున్ను జయము నంద 


పూర్తి కాగ జన్నం బట మునివరుండు 
గాంచి దిక్కులు కాగ నకంటకమ్ము 
హర్ష మంది విశ్వామిత్రు డనియె రాము 
నరసి మృదు భాషణమ్ముల నంత నిట్లు 


గురు వచనములు నిల్పితి గురు భుజుండ 
యయితిని గృతార్థుండను రామ యడరి చేసి 
తీవు సిద్ధాశ్రమపుం బేరు నెలమి నిజము 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


రవి కులార్ణవ పూర్ణ చంద్ర! పురుషేంద్ర! 


ఈ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు ముప్పదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 31. 
౧ 


విశ్వామిత్రుండు మునులు రామలక్ష్మణులతోం గలసి మిథిలా నగరమునకు బోవుచు శోణా నదీ 
తీరమున రాత్రి వసించుట. 


కం. ఫలియింపంగం దమ పని య 
ట్టుల రాఘవు లిద్దజుం గడు ముదమ్మున వీ 
రులు చిత్తమ్ము లలర వా 
రలు గడపిరి యాశ్రమమున రాతిరి యంతన్‌ 


తే.గీ. రేయి గడచి ప్రభాతమ్ము డాయ నిత్య 
కార్యము లొనరించి యుచిత గతిని రామ 
లక్ష్మణులు ప్రీతి ముని వరులను గుశిక కు 
మార వర్యు విశ్వామిత్రు( జేరి రంత 


కం. చేరి ముని పుంగవుని యం 
గార నిభము వెల్లు వానిం గౌశికుం బర మో 
దారులు రఘు నీరు లనిరి 
గౌరవముగ నతు లొసంగి కమ్మని పలుకుల్‌ 


ఆ.వె. కింకరులము దేవ యంకము చేరితి 
మిట్టు లాన తీయు డెలమి మాకు 
జేయ వలయు పనులు మీ యిష్ట మైనవి 
యెల్ల జేయు వార ముల్ల మలర 


కం. వినియా మాటలు హర్ష 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


మున తాపస వర్యు లెల్ల ముందిడి బ్రహ్మ 

రిని విశ్వామిత్రు ననిరి 

యి 

కని యా కాకుత్సు నంత గారవ మొప్పన్‌ 
యథ 


ధర్మనిస్టుండు జనకుండు ధరణి ధవుండు 
మిధిలకు ఘనుండు తలపెట్టి మేటి యజ్ఞ 
మొకటి చూడ నేంగెడు వార ముత్సహించి 
రామ! యచ్చటి కము నరవర ముఖ్య! 


నీవు కూడ రామ నెమ్మి మా తోడుత 
రా'దలంపు కూడి లక్ష్మణు ఘను 
విల్లు గొప్ప దొకటి వీరవర్య! కలదు 
చూడ నద్భుతమ్ము పాడి నీకు 


అడ్జెటు(గని శక్తి వెలుంగు దొడ్డ విల్లు 
ఘోరము నొసంగిరి సురలు వీర! మఖ స 
దస్సు నందు రాజునకు మనస్సలరంగ 
మున్ను సూర్యకు లార్జవ పూర్ణ చంద్ర! 


విల్లు నెత్త సాధ్యమ్ము కా దెల్ల సురల 

కింక గంధర్వుల కసురు లింక ఘోర 
రాక్షసుల కన్యులకు నన రామ! మాన 
వులందలథయ నేల యిన కుల తిలక! యింక 


బల్లిదులు రాజపుత్రులు 

విల్లు బలము నేర నెంచి వీర్యోద్ధతులే 
తల్లడిలిరి యెత్త బలము 

డుల్లంగ లజ్జితు లయిరి కడుంగడు నచటన్‌ 


ఆ ధనూరత్న మింకయు యజ్ఞ వరము 
మైధథిలుండు సేయుచు నుండ మానవేంద్ర! 
గాంచ6 గలము జక్కంగ నక్కజముల రఘు 


రామ! యే(గగం దగు నెల్లరము నచటికి 


10. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


జనకుం డడిగె విల్లు చారుమధ్యను సర్వ 
దేవతలను బేసి దివ్యముగను 
యజ్ఞ రాజ మొకటి యజ్ఞఫల మనంగ 


పూర్వ కాల మందు, బురుషవర్య 


రాజ గృహము నందు రమ్యముగ ధనురు 
త్సవ దినమ్మున వివిధంపు పుష్ప 

గంధ ధూపముల నగరువుల ధనువు న 
ర్పింతురు రఘువర యుచిత విధమ్ము 


ఇట్లు పలుక నంత నెలమి విశ్వామిత్రు( 
డరుగం దొడం౧ నంత నవ్వన వర 
దేవతల యనుజ్ఞ వావిరినిం గొని 
మునులు రాఘవులును దనర వెనుక 


స్వస్తి యగు మీకు సిద్ధించె ఫలము నాకు 
నేను సిద్ధాశ్రమము నుండి నిర్గమించి 

గంగ కుత్తరమున శిలాకాయ సంయు 
తమ్ము హిమనగమ్మున కింకం దరలు చుంటి 


అని ప్రదక్షిణ మొనరించి యాశ్ర మోత్త 
మమ్మునకు బ్రీతి వనమున కమ్మునీంద్రు( 
డేగ దొడంగె నుత్తర దిక్కు నెంచి కౌశి 
కుండు సంతోష ముప్పొంగి యుండ మదిని 


శత శక టాధికముల తో 


డుత వేదాధ్యయనులు గురుండు నడువ మునుగా 


ధి తనయుండు వెడలి రాతని 
గతిం గాంచి ముదముగ నంత గాకుత్సులతో 
థె 


మించి సిద్దాశ్రమమున వసించు నట్టి 
మృగ విహంగ గణమ్ములు హృదయము లవి 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


యంగ వెన్నంటి యరుదెంచ నరసి వాని 
ని మరలించె మహర్షి యంత ముద మలర 


దూర మరిగి మార్గమ్మున 
వారా రవి చేరు చుండ బశ్చిమ దిక్కుం 
జేరి మునిం గూడి గాధి కు 
మారుని శోణాఖ్య నదిని మాగధి నంతన్‌ 


ఇను డస్తమింప స్నానం 

బొనరించి హుతాశనునకు నొసంగి హుతమ్మున్‌ 
ఘన మును లెల్లరు ముందిడి 

ముని విశ్వామిత్రు వాసము నొనర్చి రటన్‌ 


రాము:డును లక్ష్మణునిః గూడి యా మునులకు 
వందనము సేసి భక్తిని సుందరుండు 

గాధి నందనునకు నమస్కార మంతం 

జేసి కూర్చుండె ముని ముందు శీఘ్రముగను 


అంత రాము. డడిగె నతి కుతూహలముగ 
బురుష కుంజరుండు మూరి ధర్మ 

రతుని ఘన తపోనిరతుని విశ్వామిత్రు 
వినయ వచనము లవి వెలుగ నిట్లు 


దేవా వన సుసమృద్ధం 

బై వెలుగుచు(గానిపించు నగు భద్రంటే 
యీ వర దేశం బెయ్యది 

నే విన నెంచెద( దెలుపుడు నిజ రూపమ్మున్‌ 


రాముని వాక్యప్రిరణ 

నాముని కుశికాత్మజుండు మహా సన్నియముం 
డా ముని సంఘము మధ్య మ 

హా మండల వివరణమ్ము నంతయు నిచ్చెన్‌ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు ముప్పది యొకటవ సర్గము. 


బాలకాండము 


సర్గము 32. 


విశ్వామిత్రుడు రామునకు కుశికుని వంశమును వివరించుట, కుశనాభుని కుమార్తెలను 
నూర్వురను వాయువు కుబ్దలుగా మార్చుట. 


కం. కలండు కుశ నామ సంయమి 
నలినాసన సంభవుండు న్యాయజ్ఞుండున్‌ 
లలితవ్రతుండు సజ్జన 
కుల పూజకుండు రఘురామ! గుణ భాసితుండున్‌ 1. 


ఉ. తాను విదర్భ కన్య( దగు దారగ సత్కుల జాత నెన్ని సం 
తానము వొందె నల్వురను దండ్రికి తుల్యులు నాం గుశాంబుడు 
న్మాన ఘనుండు నైన కుశనాభు డధూర్తరజస్సు నింకయుం 
గాన గనిష్టుం డా వసువు కౌశికులై తనరంగ ధాత్రినిన్‌ 2. 


తే.గీ. కాంతిమంతుల నుత్సాహవంతు లింక 
సత్యభాషణులను ధర్మ సంయుతులను 
క్షత్రధర్మమం దిష్టుండై పుత్ర వరుల 
గాంచి పలికెను గుశికుండు నంచితముగ 3. 


తే.గీ. ధర్మమును బొంది మిక్కిలి ధరణి పాల 
నమ్ము గావింప మది నెంచు. డిమ్ముగ సుతు 
లార యనః దండ్రి విని నల్వు రంత లోక 
మాన్యు లొ నరించిరి పుర నిర్మాణ మడరి 4. 


మ. చని నిర్మించిరి తాం గుశాంబు( డల కౌశాంబీపురశ్రేష్టముం 5. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


వన సద్భాసిత తన్మహోదయపురప్రాశస్త్య మింపారగన్‌ 
మనుజుం డా కుశనాభు డద్భుతము ధర్మారణ్య రాజత్సురిం 


దను జాధూర్త రజస్సు తద్వసువు సచ్చైలవ్ర జాఖ్యం బురిన్‌ 


ఈ వసుమతి వసువె యింపుగం గట్టిన 

పురము పంచశైల వరము లుండి 

చుట్టు భాసిలిగను సుందరముగ విల 

సిల్లు చుండు రామ! యెల్ల జగతి 6. 


మాగధి యను నది మగధము 
లో గమనము సాగుచుండ లోచనములకున్‌ 

బాగుగ ముద మిడనైదుమ 

హా గిరులకు మధ్య వెలయ నలరు స్రజ మనన్‌ 7. 


ఇమ్మహాత్ముండు వసు వేర్పాటున నది యీ 
మాగధి ప్రవహింప వేగ తూర్పు 
దిశకు బంట లింక( దేట నేలలు సంత 


తమ్ము వెల్లుచుండు సుమ్ము రామ! 8. 


కలిగిరి కుశనాభునకు సు 
త లచ్చర ఘృతాచి వలన దద్దయు, బ్రీతిన్‌ 
లలితాంగులు నూర్వురు రవి 


కుల తిలకా! రాజ బుపికి గుణభాసితలే 9. 


జవ్వను లింక సుందరులు చక్క నలంకృత లెల్ల రెల్లరున్‌ 

రివ్వున వచ్చి రవ్వనికి లీలఃగ నాడుచు వర్షకాలపుం 

దివ్వెలు క్రొమ్మెజుంగు లన దేహపు గాంతులు వెల్లు చుండ(గన్‌ 

నవ్వులు పిక్కటిల్లంగను నారులు పాడుచు వాద్యఘోషలన్‌ 10. 


చెన్ను మీజు మేను లున్న వా రనుపమ 

లన్ను లన్న నెల్ల వన్నె లందు 

నువిదలు చరియింప నుద్యాన వన మందు. 

దార లనంగం దీయదముల మధ్య 11. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కని యా సుందరులను యౌ 
వనవతుల వనమ్ము నందు బరమ గు ణోపే 
త నలిన నేత్రల వాయువు 


ఘనుండు జగద్వ్యాపకుండు తగ ననియె నిట్లున్‌ 


కోరు చుంటి మిమ్ము నో రమణీ మణు 

లార! నెమ్మి నాకు దార లగు(డు 

విడుండు మానుషత్వ మడరి యింక నగును 
వృద్ది యాయువునకు వెలందు లార! 


అడంగు యౌవనమ్ము సతము నరయ మించి 
మనుజులకు నిక్కము వచింప వనిత లార! 
పొందం దగు నక్షయంబైన చందమునను 
బడచుందన మమరత్వము పడంతు లార! 


విని గాలిదేవు పలుకులు 

ఘన కార్య సమర్దుని శత కన్యామణులే 
తనర నపహాస్య మిందు వ 

దన లాతని( గని పలికిరి తగు వచనములన్‌ 


అమర వర్య పుడమి యందు సకల భూత 
రాశి లోపల గదలంగ నగును 

నీకు నీదు ప్రతిభ మాకు దెలియు నెల్ల 
గించపటుప మమ్ము నెంచ నేల 


కన్యలము కుశనాభ భూకాంతునకు సు 
రోత్తమా మేము మజటి శక్తియుతలము నిను 
బదవి నుండి చ్యుతుని( జేయ? బావనంపు 
మాదు తపము గాచికొనుట మాకు బాడి 


జనకు నవమాన పటుపకు సత్య వాది 
ననిల దేవ! దుశ్చింతన! యడరి స్వయము 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


మేము వరుం గోరు సమయమ్ము భూమి నకట 
దుండగ మ్మన్న(డును రాకయుండు( గాక 


ఆ.వె. తండ్రియే దొర యగు దైవము నగు మాకు 
నెల్లరకును మదిని నెంతు మట్ల 
యేని కిచ్చు మమ్ము వాని సేవింతుము 
భర్త యంచు నెంచి భక్తి తోడ 19. 


ఆ.వె. వారి మాటలు విని వాయు వాగ్రహ మంది 
తూలి యవయవముల దుర్భరముగ 
దైవము విభుం డంత. దా వంచి గాత్రము 


లెల్ల వారి దల్లడిల్లం జేసె 20. 


ఆ.వె. వారు వాయు దేవ భగ్న గా త్రార్తలై 
తండ్రి గృహము సేరి తనయ లంత 
భీతి సిగ్గు తోడం బృధ్వి( గూలి రట క 
న్నీరు పొంగి పాటి నెలత లకట 21. 


కం. నృపతి ప్రియ నందనల( గాం 
చి పరమశోభనల దీన చిత్తల భగ్నాం 
గ పరిత్రాసలం బలికెను 


విపరీ తార హృదయుండు వెజగంది యిటుల్‌ 22. 
తే.గీ. తనయ లార! యే మిది యెట్టి ధర్మ మణశుం 
బడెను గుట్ట లెవ్వరు మిమ్ము పడతు లార! 


చేసిరి పలుక రేమియు+ జేరి చుట్టు 
నంచు నిశ్వసించి నిలిచె నా నరపతి 23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు ముప్పది రెండవ సర్గము. 


బాలకాండము 


సర్గము 33. 


కుశనాభుని తనయలు వాయువు దుష్కార్యమును దెలుప నతండు వారి ధర్మ నిష్టకు మెచ్చి 
బ్రహ్మదత్తుం డను రాజర్షితో వారి వివాహము జరుపుట. బ్రహ్మదత్తుని కర స్పర్శతో వారి 
కుబ్బత్వము తొలగి పూర్వ సౌందర్యమును బొందుట. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


జనకుని కుశనాభుని ధీ 

జను వచనము లాలకించి శత కన్యలు వం 
దనములు పాదముల శిరసు 

ల నుంచి చేసి పలికిరి లలనలు మృదువుగన్‌ 


అంతట జరించు మారుత 
మెంతయు నొప్పించె మ మ్మహీనపు గతినిం 
బంతము వూని తలంపక 
నింతయు ధర్మమ్ము మానవేంద్రా! వినుమా 


తండ్రి చాటు తనరు తనయల మేము స్వ 
తంత్ర వర్తనమ్ము దలశు లేము 
చని యొసంగ మమ్ము జనకు నర్ధింపుమ 
భద్ర మగును నీకు వాయుదేవ! 


పలుక నిట్లు వినడు పాపచింతన నిండ 
మదిని గాలిదేవు' డదుమ బలిమి 
తండ్రి మమ్ము నంత దల్లడిల్లి భృశము 
వచ్చితి మిట కంచు. బల్కి రపుడు 


సుత లా నూర్వురి దీన ల 

లిత వచనమ్ము లవి విని మురిసి ధార్మిక భూ 
పతి తేజోవపువు పలికె 

బ్రతివచనము లుత్తమతమ బాలల తోడన్‌ 


ఓర్పరులు సేయం దగు నట్టి యోర్మి తనయ 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


లార! చక్క(గ మీరెల్ల రచటః జూపి 
యైకమత్యము చాటించి వీంక నాదు 
కులము గాచితి రింపుగ వలయు రీతి 


తాలిమి పురుషుల కయినం దరుణుల కయి 
న నగు సుందర మగు భూషణమ్ము సురల 
కెంచ నది దుష్కరమ్ము మీరెల్ల రంచి 
తముగం బ్రకటించి రోరిమి దనయ లార! 


క్షమయి దానము యజ్ఞము కమయె యశము 


క్షమయె సత్యము ధర్మము క్షమ వలననె 
నిల్చు జగమెల్ల సుతలార! నిక్కముగను 


బల్కి నృపతి యిట్టులు పంపె వారి బ్రీతి 


దేవ విక్రముండు భూవరుం డంతం గు 
మారితెలను వీడి మంత్రవిదుండు 
మంత్రుల బిలిపించి మంతనములు జరి 
పెందగు వరునిం దెలుపంగ దుహితలకు 


చూలి యనెడు తాపసి యా 
కాలమున శుభాచరణుండు కల. డస్టలి తా 
భీలబ్రహ్మ తపో దీ 


శాలి తపస్సిద్ధి వడసి శాంతాత్ముండై 


తపము చేయుచుండ. దాపసి గంధర్వి 
కదిసె సోముద యను కాంత యూర్మి 
లా తనయ, రఘువర! యాతత భద్రము 
నీకు నగును గాక, నెమ్మి నంత 


సేవలు ముని కెలమి జేయుచు నమ్రత 
ధర్మ నిరతం దనరి తరుణి యుండ 
సంతతమ్ము గాంచి సంయమి మనమున 
సంతసమ్ము నందె నంత రామ 


10. 


11. 


12. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తగిన కాల మందు. దాపసేంద్రు. డబల 

నరసి పలికె నిట్టు లతివ! భద్ర 

మగును నీకు ముదము నందితి నీ కెట్టి 
ప్రియము సేయ వలయు, ల్రీతి నడుగు 


సంతుష్టుం డని సంయమి 
కాంత యెటి(గి వాక్యవిజ్ఞు గంధర్వి నిజ 
ఖా 
స్వాంతంబున నుప్పొంగంగ 
సంతోషము మధుర మగు వచనముల బలికెన్‌ 


కాంతిమంతుని బ్రహ్మ నికాశు బ్రాహ్మ 
ణత్వమందు ధార్మిక వరేణ్య! ఘన వేద 
విద తపోధనుండు తనయుని దయ నీయ 
వేండెద మునీంద్ర నా బల్కి వినయ మలర 


భర్త లేండు నాకు భార్యను గాను న్‌ 

నేరికిని ద్విజవర! నిన్ను జేరి 

యుంటి( గృప వహించి యొసంగం గుమారుని 
నర్హుండవు మునీంద్ర యంచు వేండె 


అనిన బ్రసన్ను(డై కడు మహర్షి వరేణ్యుండు మెచ్చి యంత నం 
దను దమి బ్రహ్మదత్తు( డను దద్ద ప్రసిద్ధుని మానసాత్మ జున్‌ 
వనిత కొసంగెం జూలి సుతు బార్థివ ముఖ్యుని సౌమదేయు నో 
యినకుల వంశవర్ధన! నరేంద్ర కుమార! ధనుర్ధ రోత్తమా! 


నృపవరుండు సామదేయుండు 
సుపురము కాంపిల్య మందు శోభాయుతు.డై 
యపరిమిత ముదమ్మున దే 
వపతి దివము నందు భంగి వసియించె నటన్‌ 


అచట కుశనాభుడు తన కన్యలను నూర్వు 
రను దలంచి ధార్మికుండు నరపతి బ్రహ్మ 


13. 


14. 


15: 


16. 


17. 


18. 


19. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


దత్తునకు నిచ్చి బెండిలి నుత్తమముగ 
జరుప రఘువంశ వారాశి చంద్ర! రామ! 


బ్రహ్మదత్తు నాహ్వానించి పార్థివ వరు 

బ్రీత చిత్తుండు కుశనాభు డాతనికి నొ 
సంగె దన కుమార్తెల నెల్ల సంతసమ్ము 
చెలంగం దేజోనిధి వసుధా వలయ ధవుండు 


క్రమముగ గ్రహించెః గన్యా 

సమూహ కర పద్మములను సంతోషముగా 
విమలుండు బ్రహ్మదత్తుం 

డమరపతి బలారి భంగి నలరుచు రామా! 


స్పర్శ మాత్రమునన శతకన్య కుబ్దత్వ 
ము లణగి మటియు జ్వర ముక్త లైరి 
వారు సమ్మదముగ బరమంపు దేహ కాం 
తుల వెలింగి రంత జెలువముగను 


కాంచి వాయు ముక్త కాంతామణుల నృప 
తి కుశనాభు దంత. దిరిగి తిరిగి 

హర్ష మందె( జిత్తమందు భృశమ్ముగం 
దనయ లట్లు వెలు(గ ధవునిం గూడి 


పరిణయము సేసి యట్టుల 

ధరణీపతి బ్రహ్మదత్తు దారల తోడన్‌ 
గురువులతో ననిపె మురిసి 

కరము మహీపతిని నంత గాకుత్స వరా! 


తనయు నుచిత కార్యమ్మును 

గని గంధర్వి ముద మొంది కరముం గోడం 
డ్రను గాంచి పొగిడె సోమద 

తనయుం గూడి తగురీతి, దతృమయమునన్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు ముప్పది మూడవ సర్గము. 


బాలకాండము 


సర్గము 34. 


విశ్వామిత్ర వంశ కథనము, రాత్రి వర్ణనము. 


కం. పెండిలి యై స్వీయ సుతా 
షండము నాథ సహితమ్ము చనం గుశనా భో 
ఆః ఆః త్‌ 
ద్దండ నృపతి పుత్రేష్టి న 
ఖండ విధిం జేసె నంత గమనీయముగన్‌ 1. 


ఆ.వె. క్రతువు జరుగు చుండ రాజేంద్రుం గుశనాభుం 
గదిసి బ్రహ్మ సుతుడు విదిత యశుండు 
కుశుడు తండ్రి పలికె గూరిమి తోడుత 
హర్ష మొదవ నిట్టు లవని పతికి 2. 


ఆ.వె. పుట్టు నిన్ను బోలు పుత్రుండు పుత్ర! ధా 
ర్మికుండు నీకు నింక మేది నీశ 
గాధి నాము డతండు ఘనకీర్తి సుస్థిర 
మరయు దీవు పుడమి నతని వలన 3. 


కం. అని యిట్లు కుశుండు కుశనా 
భునితో ధరణీశుతో నభో మార్గమునం 
జనె నంత బ్రహ్మలోకము 
సనాతనము విస్మయముగ సద్గుణ రామా! 4. 


తే.గీ. పుట్టె గుశనాభునకు నొక్క పట్టి కొంత 
కాలమునకు ధర్మిష్టు(డు గాధి పేరు 5. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


వడసి యంచితముగ రామ! పుడమిటే(డు 
సంతసింప మిక్కుటముగ చారునేత్ర! 


గాధి నాదు తండ్రి కాకుత్ళు! పరమ ధా 
ర్మికుండు రామ! యట్టి మేటి కుశ కు 
లంపు సుతుండ నేను సొంపునం గౌశికుం 
డ నయితి నటు లవని నంబుజాక్ష! 


అక్కయు గలదు సువ్రత యామె పేరు 
సత్యవతి భర్త బుచికుండు సత్యరతుండు 
పతి ననుసరించి చేరె నభము సకాయ 
మడరి కౌశికీ నది యయ్యె నామె రామ! 


లోక కళ్యాణ మూహించి వీ(క దివ్య 
నదియె పుణ్యోదకయు హిమ నగము నాశ్ర 
యించి పాటుచు నున్నది మించి నాదు 
సోదరీ మణి రాఘవ! యాదరముగ 


అక్క మీది ప్రేమ నక్కడ హిమవన్న 

గ తటిని నివసింతు సతత మేను 
కరము సుఖము తోడం గౌశికీ నది తటి 
రాఘ వాన్వయ వర రత్న రామ! 


సదమల చిత్త పుణ్యవతి సత్యవతీ సతి ధర్మ మందు ని 

ల్చు దయ వహించి సంతతము శుద్ధ చరిత్ర పతివ్రతామ త 
ల్లి దనరు కౌశికీ నది సలీలంగం బాబి హిమాల యాద్రినిన్‌ 
విదితపు భాగ్యశాలిని భువిం గల యేజుల మిన్న యించగన్‌ 


నియమము కొజకై చేరితిని విడిచి జన 
మాన్య! యచ్చోటు సిద్ధాశ్రమ వరము నిను 
గలసి నీ తేజ మలరంగ బలిమి తోడ 

సిద్ది. బొందితి నచ్చట శీఘ్రముగను 


10. 


11. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


ఇది నా వంశక్రమ మిం 

క దేశ వివరమ్ము రామ కథితమ్మగుని 
య్యది నీ యడిగిన ప్రశ్నకు 

సదుత్తరమ్ము వచియింప సమయము మీటెన్‌ 


భద్ర మగు నీకు గాకుత్స నిద్ర వోవం 
దొడంగు మిక నర్ధరాత్రియుం గడచు చుండె( 
కథల నుడువ జాగయ్యెను గాదె రామ! 
మనకు మార్గ విఘ్నము లవి తనర( దగదు 


అలమెను జీ(కటి దిశల గ 

దల కున్నవి తరువు లెల్ల దాశరథీ! ప 

కులు మృగ కాయమ్ములు క 

న్నులు మూసి యలసి పరుండెను నిశ సెలంగన్‌ 


మాయ మయ్యెను సంధ్య క్రమముగ దార 
లు గ్రహములు ప్రోగయి వెలుంగులు వెదచల్ల( 
గాంతివంతములు కరము గగన మందు. 


గన్నులు పజచి నట్టులు కానిపించె 


12. 


13. 


14. 


15. 


వెలుంగంగం జంద్రుం డభ్రమున బేరిన చీకటి బాజం దోలుచుం 
గలువల టేండు శీతలపుం గాంతి కరమ్ముల వ్యాప్తి, జేయుచుం 
జెలువము మీట జీవ తతి చిత్త సరోజము లుల్లసిల్లగం 
దలరుచు లేచె నబ్దిజుండు తారల కీయ+గ హర్ష భాగ్యమున్‌ 


ఆ.వె. 


తిరుగం జాగు నిట నిశా 
చరమ్ములు ముదమ్ముగ వరుస జరింతురు ని 
వ్వర యక్ష రాక్షసులు రౌ 


ద్రులు పిశితాశనులు ఘోరులు నిశా వేళన్‌ 


పలికి యిట్టు లాగ బరమ మునీంద్రుడు 
బాగు బా గని ముని వరులు గాధి 
నందనునిం బొగడిరి యందటు నత్తటి 


17. 


18. 


నంతరాత్మ వొంద సంతసమ్ము 


ఆ.వె. కుశిక వంశము కడు గొప్పది ధర్మము 
నంద యుండు సతము నెందు బ్రహ్మ 
సములి యీ కుశకుల సంభవు లొల్లరు 
నరవరులు మహాత్ము లరయః బుడమి 


కం. మునివర! విశ్వామిత్రా! 
కనిన విశేషించి మీరు ఘన కీర్తిధనుల్‌ 
ధుని యా కౌశికి నిజ కుల 
మును వెలిగించు నది సుమ్మి పుణ్యచరిత్రా! 


ఆ.వె. పశ్చిమాద్రి సనిన భాస్కరుని పగిది 
కౌశికుండు ముని నికాయ గిరలు 
విని యుపక్రమించె( దనరి నిదుర కంత 
బరమ మునివరుండు బ్రహ్మ నిభుండు 


కం. రాముడు లక్ష్మణు తోడుత 
నా ముని గీర్తించి విస్మయం బేపారన్‌ 
వేమరు సద్భక్తి దగ మ 
హా ముదమున నిద్రవోయె నంత సుఖముగన్‌ 


19. 


20. 


21. 


22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు ముప్పది నాల్గవ సర్గము. 


బాలకాండము 


సర్గము 35. 


విశ్వామిత్రుడు రామునకు గంగానదీ చరిత్రమును వివరించుట. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


సోణానదీ తటిని స 
ప్రాణాలి పరుండ రాత్రి వాచంయమ సు 
శ్రేణులు రాఘవులు జగ 


త్తాణు లుదితి గాధిజుండు తగ బలికె నిటుల్‌ 


రాత్రి గడచి పూర్వాసంధ్య రామ! పొడిచె 
లెమ్ము లెమ్ము భద్రమగును జుమ్ము నీకు 
సిద్ధ మగు మింకం బయనింప నిద్ధచరిత! 


రఘుకులార్ణవ పూర్ణచంద్ర! పురుషేంద్ర! 


అన విని రఘువరుండు దినకృత్యము లొనర్చి 
గమనమును దలంచి సముద మడరి 
తొడంగి పలికె నిట్లు తోయజనేత్రుండు 
వినయ మధుర గిరలు వెలయ నంత 


నది జల మగాధమే యిసు 
క దిన్నియల( గూడి యుండెం గాంచుండు వోగ్రా 
నది నెప్పగిదిని దాటం 


గం దగును బ్రహ్మర్షి! మనకు గౌశికవర్యా! 


నా నన రాముం డప్పుడు 

దా నాలోచించి యంత దాపసి పలికెన్‌ 
మౌని వరేంద్రుల నారసి 

యే నుడివెదను మును లెల్ల రే(గిన దారిన్‌ 


అనంగ నట్లు విశ్వామిత్రుం డా మునిగణ 
మంత బయనింపం జాగెను సంతసముగం 
జూచుచు ననేక వనములం జోద్యముగను 
వెనుక నడవ రాఘవు లింక మునియు వేగ 


దరి గతి దూర మేంగంగ ముదమ్ముగ నర్ధ దినమ్ము చన్న నె 
ల్లరు నట గాంచి రంచిత జలస్వన మోదిత పకిసంఘ సు 


స్వర విలసత్తటిం బులిన జాహ్నవి సర్వ నదీ విశిష్టనుం 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


బరమ చలన్మహోజ్జ్వల దభంగ తరంగ సుసంగ గంగనున్‌ 


ఆ నది యొడ్డున వాస 


మ్మూని మునింగి యుదకముల మునివరు లంతన్‌ 


వే నియతి తర్పణము లిడి 
ధ్యానించి పితరుల నెల్ల దద్దయు భక్తిన్‌ 


అగ్నిహోత్రము వెలి(గించి హవి నొసంగి 
యమృత తుల్యము వారెల్ల రంత సంత 
సించి గంగా నదీ తీర మంచితముగ 


గదిసి నిల్చిరి చుట్టును గౌశికునకు 


అంతం గాంచి విశ్వామిత్రు నబ్ద జాభు 
నడిగె రాము డిట్టులు దేవ యెడందం దెలియ 
నెంతు నెట్లు గంగానది సంతసమున( 


జేరెం గడలి ముజ్జగముల మూరి వెలసి 


ప్రోత్సాహ మంది కాకు 

త్ఫోత్సాహ వచనముల బరమోన్నత గంగా 
సత్సంభవ మింక వృద్దియు 

నుత్సాహముగ వచియించె నుద్యుక్తుండై 


రామ హిమవంతు. డను బేర రంజిలుచును 
ధాతువుల ఖనియై వసుధాధరమ్ము 

కల దతని కుద్భవించిరి కన్య లిద్ద 

అప్రతిమ రూపవతులు చంద్రాస్యలు భువి 


మేరు శైల పుత్రి పేరు మనోరమ 
హిమ నగేంద్ర పత్ని విమలచరిత 
కన్య లిద్దజికును గారవమ్మునం జూచు 
జనని యగు సుమధ్య యినకులేంద్ర! 


అందు గంగ జ్యేష్టా సుత యయ్యె హిమ న 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


గేంద్రునకు నుమ యన్న పేరెలమిం గలిగె 
నా ద్వితీయ కుమారికి నద్వితీయు 
లిద్ద అందమునను రాఘవేంద్ర! వినుము 


అమరు లడిగిరి హిమవంతు నమర కార్య 
మునకు బెద్ద కుమార్తెను మూడు గతుల 
బాబు నట్టి నదిని గంగ భద్రగతినిం 
దీసి కొనిపోవ నింపుగ దివిని నుండ 


ఇచ్చె ధర్మ మెంచి హామవంతుండు సుతను 
గోరి ముజ్జగములకు హిత మంత 
లోకపావన నది వీంక స్వేచ్చం దిరుగు 

దాని గంగ నెలమి ధర్మరతుండు 


చని రిక గృతార్థు లయి గం 

గను గొని దేవతలు ముజ్జగమ్ములకును బ్రీ 
తిని గోరు నట్టి వారలు 

మనస్సుల ముదమ్ము మీటి మనుజ వరేణ్యా! 


ఆ ద్వితీయ సుత మహా తపోధన నిల్బె 
నుగ్ర మైన వ్రతము నూని శైల 

తనయ దుర్భర మగు తపము, జేసెను దృఢ 
చిత్తయై రఘువర! శ్రేష్టముగను 


రుద్రునకు నొసంగె నద్రివరేణ్యుండు 
త్రిజగ దర్చితను గిరిజ నుమను బ 
రమ తపస్సహితను రమణీ లలామను 
నప్రతిమున కంత సప్రమదము 


శైలరాజ సుతలు లోక సంచ యార్చి 

త లిరువురు గంగ సర్వ నదులకు నెల్ల 
మిన్న యియ్యుమ యన్నుల మిన్న రామ! 
చారు శీల సంపన్నలు శూరవర్య! 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కం. ఇది యెల్ల నీకు. జెప్పితి 
నది మున్ముందు దివికి. జనిన విధము నంతన్‌ 
సదమల గతి గతులకు నె 
ల్ల దలంప ద్రిపథగ గంగ లావణ్యముగన్‌ 21. 


కం. సురనది సుందరి పర్వత 
వర నందన యమర లోక వాసిని తానై 
దురిత విహినయు నిర్మల 
తర జలవాహినియునై సతతము వెలుంగున్‌ 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు ముప్పది యైదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 36. 


కార్తికేయుని జననము, పార్వతీ దేవి దేవతలకు భూదేవికి శాపం బిచ్చుట. 


కం. ముని సెప్పినట్టి యా కథ 
విని కీర్తించి రఘువంశ వీరు లుభయులున్‌ 
ఘన రామలక్ష్మణు లరసి 


ముని విశ్వామిత్రు ననిరి మోదమ్మలరన్‌ 1. 


తే.గీ. చెప్పినది ధర్మయుక్తము జ్యేష్టురాలు 
గంగ కథ యింకను నగ వరాంగజ వివ 
రమ్ము లల్ల మనుష్య జన్మమ్ము దివ్య 
భవము విస్తారముగ దేవ! పలుకం గలరు 2. 


ఉ. ఏలను లోకపావని చరించును మూడు జగమ్ము లందు నే 3. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


చం. 


లీలల గర్మ సంతతి ఫలింప ద్రిమార్గ నదీ లలామగా 
వాలెను మూడు లోకముల+ బావన ధర్మగతిజ్ఞ ముఖ్య! మే 
మీ లలితంపు గాథ విన నెంతుము మౌని వరేణ్య! పల్కుండీ 


రాఘవులు వల్క నవ్విధి రమ్యతర త 
పోధనుండు విశ్వామిత్ర మునివరుండు 
సర్వమును జెప్ప జాగెను సకల మునుల 
నడుమ+ గడు విపులమ్ముగ నెడంద యలర 


మును రామ! నీలకంఠుడు 

మనువాడి యుమా సతిం గని మదవిహ్వలు,డై 
ఘనతమ తపస్వి యంతం 

దనరెన్‌ సాంగత్యమున సదాశివు( డెలమిన్‌ 


శితికంఠ దేవ దేవుని 
శత దివ్యాబ్దములు వరుస జనియిన్‌ సతికిన్‌ 
సుతు గను జందము తోశుదు 


గతించిన సమయ మరిఘ్న! కాకుత్న వరా! 
(a) 


ఇందు బిడ్డ పుట్ట నెవ్వరు భరియింప 

గల రని సురగణము కంజు( గూడి 

వెజవు నొందె భృశము విస్మయమ్ము కదుర 
నెల్లరకు మనముల నినకు లేంద్ర! 


చని దరి వేగ దేవతలు శంభుని జక్క నుతించి యంత భ 
క్తి ననిరి దేవ దేవ! నతదేవ! మహోన్నత దేవ లోక వృ 
ద్దిని మదిం గోరు దేవవర! దివ్యుల నీ శరణమ్ము గోరు వా 
రిని. గృపం జూడ నర్హుండవు శ్రిగళ! శంకర! పార్వతీపతీ! 


వర దేవోత్తమ! నీదు తేజపు బృహద్భారమ్ము లోకమ్ములన్‌ 
ధరియింపం దగ నెవ్వ రోప(గల రీ దాక్రాయణిం గూడి దే 


వర! బ్రాహ్మంపుం దపమ్ము సేయు మి(క దేవా నీదు తేజమ్మునున్‌ 


వరదా! లోక హితార్థ మూను నుత భావా! స్వీయ తేజంబునన్‌ 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


విని దేవతల వచనములు 

తన యంగీకారము విదితము సేయుచు బ 
ల్కె నఖిల లోక మహేశ్వరు. 

డనునయముగ వారిం గాంచి యభవుం డిట్లున్‌ 


నాదు తేజమ్ము నుంచుదు నా దయితయు 
మా సహితము దనరి నాదు మహిత తేజ 
ముననె యుండు. డెల్లరు సుఖమున నమర గ 
ణమ్ము లింక నిత్తణి భూ తలమ్ము( గూడి 


ఉత్తమంపు తేజ ముద్ధితమ్ము సురలు! 
పల్కుండు ధరియించు వాని నిపుడు 
యోచన మది జేసి యుచితంపు రీతి భ 
రింప భరము మించు నెవండు వాని 


విని సురవరు లంత వృషభధ్వజుని పల్కు 
లల్ల బదు లొసంగి రెల్ల రిట్లు 

దేవ ధర భరించు దివ్యమ్ము కుభితమ్ము 
తేజ మలరి ధృతినిం దెల్లముగను 


తేజస్సు దేవ దేవుం 

డీ జగము సపర్వ తాట వీద్ద స్టలముల్‌ 
థధథ 

బ్రాజితముగ వ్యాపింపంగ 

నోజ విడిచె నంత విని సురోక్త వచనముల్‌ 


తిరిగి యమరులు త్వరపడి యరసి యగ్ని 
దేవు నిట్లు పల్కిరి దేవ! నీవు వాయు 
దేవు గూడి రౌద్రంపు టీ తేజ మందు. 
దూటు మింపుగ నిత్తణిః దూర్గముగను 


తగ ననలమ్ముచే( దిరిగి తద్ధరం దేజము వ్యాప్తమై జనిం 
చె గరిమ శ్వేత పర్వతము చెన్నుగ జిల్లు వనమ్ము సన్నిభ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మ్మగుచును బావ కేనులకు నద్భుత రితినిం గార్తికేయ నా 
మ గురు బలుండు పుట్టెను గుమారుండు వహ్నోకి( దత్‌క్షణమ్మునన్‌ 


ప్రీత మనస్సు లయి సురలు 

పూత మునివరేణ్యు లంత. బూజించిరి యా 
భూతగణ నాధుదారస 

మేతం బత్యధికముగ నమే యాసక్తిన్‌ 


అంత శైల సుతకు గోప మంతరంగ 
మందు బ్రజ్వలింపం గడు రక్తాక్షి రామ! 
త్రిదశులను గాంచి పల్కెను దీవ్ర రోష 
మూని శపియించె నాగక యుగ్రముగను 


ఎవ్విధి బుత్రార్థిని నా 
కవ్వర దేవు దయ నాపి రక్కట మీకున్‌ 
నివ్వటిలదు సంతానం 
బవ్విధి నిజ దారలందు నంచు శపించెన్‌ 


నేటి నుండియె సురలార నిజసతు లన 
పత్య లౌదు రనుచుం బల్కి వారి నెల్ల 
రను శపించి పంతమునను రామ! యంత 
నిలువక ధరను వీక్షించి పలికె నిట్లు 


అవని! యిచ్చగింపవు నాకు నాత్మజుండు 
నుండ నాదు కినుకం బాప మొదవు నీకు 
నొక్క రూపుండదు సతివి పెక్కురకు న 
గుదువు పుత్రుల గనలేవు కుమతి! యింక 


లజ్జితుల నా సురలం గాంచి రామ! దేవ 
దేవుండు పయనించి వరుణు దిశకు హిమ న 
గోత్తర సమీప తజ్జని తోత్తమ నగ 

శృంగమున సదార తపము సేయ నిల్బె 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


ఆ.వె. ఇది నగసుత యైన యీ యుమాసతి గాథ 
చెప్పితి నిట రామ! యిప్పుడు విను 
కూడి లక్ష్మణుని సుగుణవతి గంగ చ 
రిత్రము వివరములు లెస్సగాను 23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు ముప్పది యావ సర్గము. 


బాలకాండము 


సర్గము 37. 


కార్తికేయుని జన్మ విశేషము. 


కం. తపముం జేయుచు నుండ ము 
నుపు పరమశివుడు సురలు మునులతో, దమ కొ 
క్క పరమ సేనాపతి నెం 
చి పద్మభవు చెంత కంత జేరిరి రామా! 1. 


కం. సుర లింద్రాగ్నులు ముందు ద 
నర(గం బితామహుని( గని ప్రణామములు సభ 
క్తి రయముగఈ జేసి వచియిం 
చి రిప్పగిది భాషణములు స్థిర చిత్తములన్‌ 2. 


తే.గీ. దేవ యెవ్వరి జూపితి వీవు మున్ను 
మాకు సేనాపతి నొసంగ వీ; నుమను 
గూడి యతండు తపము నిష్ట తోడ నాచ 
రించు చుండె( బితామహ! యంచితముగ 3. 


ఆ.వె. లోక హితము గోరి యే కార్య మొప్పు న 
నంతరమ్ము దాని సుంత గాంచి 4. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


చలుపు దేవ! నీవ శరణు మాకు విధాన 
వేద! కృప వహించి వేగముగను 


సకల సురుల గిరలు సర్వలోక పితామ 
హుండు చక్కంగ విని మెండుగ మధు 
రంపు భాషణమ్ము ల ననునయించి త్రి 
దశ వరులను గాంచి తాను బలిక 


శైలజ పల్కి నట్టు లగు సంశయ మించుక లేదు మీకు మీ 
యాలుల సంతు కల్ల దన నయ్యది సత్యమ రిత్తవో దింకన్‌ 
శైలకుమారి యగ్రజయె స్వర్నది గంగ హుతాశనుండు తా, 
గాలుని తేజ ముంచ గను కాంత కుమారుని శత్రుభంజనున్‌ 


జ్యేష్ట పుత్రిక ప్రసవించు నిద్ధ పుత్రు 

నుగ్ర తేజుని సురలార యుక్త రీతి 

నుమయు నా తనయుని సంశయ మది లేదు 
సమ్మతించు సంతోషము గ్రమ్మ నెడంద 


విని యప్పలుకులు రఘువర! 

తనిసి సుర వరేణ్యు లంచితమ్ముగం బూజిం 
చి నలినసంభవు నట వం 

దనము లొసంగిరి కృతార్థత( జనిరి యంతన్‌ 


మోద మలరంగ నిజ చిత్తములం గదిసి సు 
పర్వు లెల్లరు కైలాస పర్వతమ్ము 

ధాతు మండితమ్ము ననలు దనయ సంభ 
వార్థమై నియోగించిరి యంత రామ! 


దేవ కార్య మియ్యది యగ్నిదేవ! యో హు 
తాశనా! విడు మింపుగ నభవు తేజ 

ము హిమశైల తనయ గంగ పుణ్య గర్బ 
మందు నుద్యమించి యనఘ! యనిరి రామ! 


10. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ప్రతిన నొసగి యమర వరులకు బావకుం 
డు నది గంగం గదిసి వినయ మలర 
దేవి! గర్భ మూను దేవ హితార్ధమ్మ 
స థ 
యనుచు వే,డెం బ్రీతి నామె నంత 


అగ్నిమాటలు విని గంగ యంత దివ్య 
రూప మూన(గ మహిమంపు రూప మంత 
నరసి యంతట వెదచల్లా నగ్ని దేవు 
డభవు తేజము నానంద మలర మదిని 


దేవి. దా నభిషికించె* బావకుండు 
గంగ శ్రోతస్సు లెల్ల నిండంగ నంత 
వానింగాంచి వచించె దేవతల ముందు 
నిలిచి నట్టి వానిని గంగ కలంత నిట్లు 


దేవ! పెరుగు చుండెడి నీ ప్రభావ మింక 
దహ్య మాన మత్తేజ మసహ్య మయ్యె 
శక్తి యిత్తజి భరియింపం జాల దనఘ 


నాకుం దప్త చిత్త నయితి నన్ను జూడు 


నా నన గంగా దేవియె 

దీన హుతాశనుండు వల్కెం దెల్లముగ నిటుల్‌ 
దానిని గర్భమ్మును జన 

నీ! నిల్పు హిమగిరి పాద నిచయము లందున్‌ 


విని గంగ వెల్లువల నె 

ల్లనున్న గర్భమ్ము నుజ్జ్వలమును విసర్జిం 
చెను వడి యుద్వేగమ్మున 

ననఘా! పలుకంగ వహ్ని యట్టుల రామా 


తప్త జాంబూనద ప్రభా తాదృశమ్ము 
గర్భము వెడలి యిల గూలి కాంచనమ్ము 
నింక రజతమ్ము విమలమ్ము లిద్ధ ధాతు 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


చయము లుదృవించె మజియు సత్యసంధ! 


ఇంక తీక్ష మడర రాగి యినుము వుట్టె 
సీసమును దగరమ్ములు చిత్రముగ మ 
లమ్ము నుండి జనించె నేల పడి నంత 
వివిధ ధాతువులును రామ! వెలసె నచట 


గర్భ ముంచి నంత గందరాకర కాన 
నమ్ము తగ నెబుపుదనమ్ము నొందె 
గాంచనమ్ము నయ్యి, గానంగ నెల్లాడ 


ల రఘురామ వేగ పరగ బ్రభలు 


జాతరూప మని పసిడి ఖ్యాతి నొందె 
నాటి నుండి నరవ్యాఘ్రు! మేటి యగ్ని 
సన్నిభమ్మునై రాఘవ! సాల తృణ ల 
తాదు లెల్లను బంగార మయ్యె వింత 


అంత. బుట్టి నట్టి యాత్మజుని సశక్ర 

ల ల 
సురగణమ్ము గాంచి కర మలరుచుం 
బాలు నీయ రండు బాలున కంచు గృ 
త్తికల నునిచి రపుడు దేవ నిభల 


పాలు పొంగ(గ నొడంబాటు వా రొనరించి 
యందజికి నిత డగు నాత్మజుండు 
నాంగం బా లొసగిరి వేగ ప్రీతి దనరం 
గృత్తిక లగు నార్వు రుత్తమముగ 


అపు డతనిం గార్తికేయు. డ 
ని పిలిచి రా యమరు లెల్ల నిశ్శంక నితం 
డు పరగు జగత్పసిద్దుం డ 
ఆ టల 
యి పుత్రుం డని దీవన లిడి రెల్లరు ప్రీతిన్‌ 


ఉదరము నుండి జాజుటను యుక్త విధమ్ముగం బిల్చి రెల్లరుం 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


గదియుచు.. గార్తికేయు( దగ స్కందు( డితం డని యగ్నిసన్నిభున్‌ 
ముదితలు కృత్తికా సతులు పుత్రుని స్నాతుని, జేయ నంత నా 
యుదిత పయస్సు షణ్ముఖము లూని తమిం గుడిచెన్‌ సుఖమ్ముగన్‌ 


ఆ.వె. ఒక్క దినము త్రావి చక్కగ కీరమ్ము 
మృదు శరీరు డంత దృష్తి స్వీయ 
బలము దనర మిగుల గెలిచె దైత్యానీక 
మెల్ల కార్తికేయు( డివ్విభుండు 25. 


తే.గీ. దేవ సేనాపతిగ నంత దేవవరు ల 
నల పురోగము లతని ననంత కాంతి 
వంతుని నభిషికించిరి సంతసమున( 
దీర నిచ్చ వారు కృతార్థు లైరి రామ! 26. 


కం. ఇది రాఘవ గంగ కథ వి 
శదముగ జెప్పితిని పుణ్యచరితుం డా ధ 
న్య దివిజ సేనాధ్యక్షుని 
యుదార సంభవము గూడ యొప్పుగ రామా! 27. 


తే.గీ. పుత్ర పాత్రులం గందురు పూర్ణమై వె 
లుంగు నాయువు సద్భక్తి సంగమమ్ము 
కార్తికేయునం దలరిన స్కంద లోక 
వాసము లభించు నరలోక వాసులకును 28. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు ముప్పది యేడవ సర్గము. 


బాలకాండము 


సర్గము 35. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


సగర చక్రవర్తికి సంతాన ప్రాప్తి, యాతండు యాగము సేయ సంకల్పించుట. 


వ 


ఆ కథ నబ్బంగి నుడివి 

కాకుత్స ప్రవరులకును గౌశికు డింకన్‌ 

వీకన్‌ విశ్వామిత్రుడు 

రా కొమరుం గని పలికెను రమ్యముగ నిటుల్‌ 


నృపతీశు. డయోధ్యాపతి 

యపుత్రకుండు సగరుండు మహా ధర్మాత్ముం 
డు పరగ బూర్వము రఘువర 

సుపుత్ర కాముండు సమర శూరుండు భువిన్‌ 


సత్య వాదిని ధర్మిష్ట సగర పతికి 
జ్యేష్ట భార్య వైదర్భ నృశేఖరు సుత 
కేశిని యను సతీమణి కీర్తిత గుణ 
రత్ననిధి తరలేక్షణ రఘువరేణ్య! 


సుత యరిష్ట నేమికిని సుమతి యనంగ 
బరగు రూపమం దసమాన ధరణి యందు 
సగరు రెండవ వల్లభ చారువదన 

సోదరి సుపర్ణునకు రామ! శోభనాంగి 


తగ సతులం గూడి హిమవ 

న్నగపు భృగుప్రప్రవణమున నలరి తపమున్‌ 
సగరుడు నిష్టగం జేయం దొ 

డంగెం బుత్రార్థము తమిం బుడమి నాథుండే 


భృగుమహర్షి నట్లు ప్రీతి సేవింపంగ 
సత్యవంతు లందు జాల పెద్ద 

ముని యొసంగెను సగరునకు వర్ష శతము 
లట్లు చనంగ వరము నంత దనిసి 


అగును బుత్రలాభ మవని నాథా! నీకు 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ననఘు! పురుష వృషభ! యప్రతిమ య 
శమ్ము కూడ కల్లు నిమ్ముజ్జగమ్ముల 
సందియమ్ము వలదు డెందమునను 


ఒక్క సతి యందు నుదయించు నొక్క సుతుడు 
వంశకరుం డగు నాతండు పార్థివేంద్ర 

పుత్రు లరువది వేవురు పుట్టు వార 

లన్య సతి యందు నిజము రాజన్య! వినుము 


అన నబ్బంగి మహాత్ము( డమ్మునిని నత్యం తార్తిం బూజించి ప్రీ 
తినివారిద్దజు మోడ్చి హస్తములు సందేహాత్మలై దార ల 

మ్ముని నత్యాదర మొప్ప వేడి రిటులం బుత్రుండొకం డిందు నె 
వ్వనితారత్నము నందు గల్లు గను నే వాల్లంటి పెక్కండ్రనున్‌ 


అన విని పరమ ధార్మికు డనియె వారి 
తో నిది యగు స్వచ్చందము మానినీ మ 
ణు లొక వంశకరుండు మహాబలులు నయిన 


పెక్కురు కొను డెవ రెవరి వేడ నట్లు 


మునివరేణ్యు మాటలను విని కేశిని 
పట్టపు సతి తా నృపవరు నెదుట 
వంశకరునిం బుత్రుం బ్రమదమ్మున నకని( 
గోరికొనియె నో రఘుకుల రత్న! 


సుతుల షష్టిసహస్ర యశో ధనులను 
ఘనత రోత్సాహులను గోరుకొనియె సుమతి 
సోదరి సుపర్ణునకు నంత నుత్తమాంగి 
చక్రవర్తి రెండవ భార్య సక్రమమున 


మునికి నంత. బ్రదక్షిణము ననరించి 
నృపవరుండు శిరసు వంచి నెమ్మి వంద 
నములు సేసి సదార ద్వయము నిజ పుర 
మే దృష్తు(డై పురుష వరేంద్ర! రామ! 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


సమయ మేగ నంత సంభవించె నసమం 
జసు దడనంగ6 బర(గి సదమలమతి 
కేశినీ సతికి సుకీర్తిత గుణవతి 

కి దనయు(డొక(డు పులకింప దనువు 


ఒక్క సొజికాయ జనియించి యక్కజముగ 
సుమతి కంత ఛేదింప దాని మి గాంచ 
నందు సుతు లజువది వేలమంది బయలు 
పడిరి యర్భకు లపు డిన వంశరత్న! 


ఘృతము నిండిన కుండలం గెరలి దాదు 
లుంచి పెంచ వర్ణిల్లిరి యంచితముగ 
గాలము గతింపం బొందిరి మేలుగ నట 
యౌవనమ్ము వారెల్లరు భూవర సుత! 


చాల దీర్ణ కాల మరుగ వే లజువది 

మంది పుత్రులు తనురూప సుందరులు వ 
యో విరాజితు లా సగ రోత్తమునకు 

ముద మొదవ సంభవించిరి పదిలముగను 


జ్యేష్ట పుత్రుండు క్రూరతః జిన్నపిల్ల 

లంగొని సగరాత్మజుండు జలముల ముంచి 
సరయు నందు నవ్వుచు నుండు నరసి వారి 
మునుంగుచుండ నిత్యము రఘుతనయ! మీటి 


దురిత యుత కర్ము సజ్జన 
వర బాధకుం గ్రూరుం బుత్రుం బౌ రాహితునిం 
బురవర వివాసితునిం జే 


సె రాజు ధర్మాచరణుండు శీఘ్రమ రామా! 


ఆ యసమంజసుని తనయు( 


డే యుత్తము( డంశుమంతు. డిల పౌరజ నా 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ఆ.వె. 


మే యాభిమానుండు ప్రియ వ 
చో యుత భాషణుండు వెలసె శూర వరుండున్‌ 


అంత సగరు నెడంద సంతరించె నక యా 

లోచన క్రతు వొకటి లోచన ప్రి 

యముగః జేయ నరవ రాధిపతికి నిశ్చ 

యముగ నంచు రఘుకులాబ్ది సోమ! 21. 


తగం జేసి నిశ్చయమ్ము ని 

జ గురు చయము తోడ మేటి జన్నపుం బనులె 

ల్లం గర మెజింగిన వాడు దొ 

డంగె. జేయం గ్రతువు నృవరు( డడరి కడు రామా! 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు ముప్పది యెనిమిదవ 


కం. 


సగరుని యజ్ఞాశ్వము నింద్రు. డపహరింప సగర కుమారు లశ్వమును వెదకుచు. బిత్రాజ్ఞ భూమిని 
ద్రవ్వి రసాతల వాసులను నొప్పించుట. 


విని విశ్వామిత్ర ముని వ 

చనమ్ములు కథాంత మందు సంప్రితిం బ 

ల్కెను రఘునందనుం డా ముని 

ననల నిభము వెల్లు వాని నారసి యిట్లున్‌ 1. 


మా పూర్వు( డా క్రతు వరం 
బే పగిదిం బేసెన్‌ విన నెంతు శుభమగుం 


దాపస వరాగ్రగణ్యా! 2. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


భూపవరు చరితము నంత పుణ్యచరిత్రా! 


విని కుతూహలాన్విత తద్వచనములు నగ 
వలర నాస్యమున నడరి పలికె నిట్టు 
లమ్మునివర విశ్వామిత్రు. డంతయు( దెలి 
పెద సగర నృపు చరితము వినుము రామ! 


సన్నుతుండు హిమవంతుడు శంకరునకు 
మామ యత్యున్నతుండు వింధ్య నామ పర్వ 
తమ్ము శ్రేష్ట మొండొరుల సతతము చూచు 
చుందురు నృవర స్నేహంపు( జంద మలర 


అన్నగద్వ యాంతరమున నమల దేశ 
మందు? దనరెను రాఘవ యజ్ఞవరము 
సుప్రశస్తము తద్దేశ మప్రమత్త 

త నొనరుప యజ్ఞకార్యములను నరవర! 


వెడలెను యజ్ఞ ఘోటకము వెంటను గావ(గ నంశుమంతు. డ 
య్యెడ ధరియించి చాపము నహీన పరాక్రమ విక్రముండు దా 
నెడంద వహించి తాత పను పింపుగ నంత మహారథుండు ధీ 
రుండు నిజ సైన్య సంయుతము రుద్ర నిభోగ్రుండు పూరుషోత్తమా! 


వాసవుం డుద్యమించి కడుం బర్వ దినమ్మున రాక్షసాకృతిం 
జేసెను ఘోట కాపహృతి శీఘ్రమ యధ్వర విఘ్న కారియై 
వేసరి యంత బుత్విజులు వేదనం బల్కిరి యజ్ఞకర్తతో 

వే సమయించి చోరు హరి వేగమ తే వలె రాజసత్తమా! 


మనకు నెల్లర కశుభ మగును నరవర! 
యజ్ఞ భంగ మైన యెడల నందు వలన 
విఘ్నము లొదవ కుండెడి విధము నెంచి 
యట్లు సేయ నర్హుండ వీ వధిపవర్య! 


ఆలకించి నృపతి యుపాధ్యాయుల వచ 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


నమ్ము లెల్ల షష్టిసహస్ర నందనులను 


గాంచి పలిక సదస్సున నెంచి కార్య 
మంచితమ్ముగ నివ్విధ మదరి వేగ 


మంత్ర పూత మీయజ్ఞము మహిత భాగు 
లైన యాజక శ్రేష్టులు పూని జరుపు 
చుండ. గాంచను దైత్యుల శూరులార! 
యిచ్చట పురుషర్షభులార! యెప్పగిదిని 


సుతులార! చనుండు శుభమగు 
వెతకంగ ధరాతలమ్ము వృతసాగరమున్‌ 
వితతమ్ముగ నెల్లెడలం ద్వ 

రితమ్మ రండు గొని యా హరివరము నెలమిన్‌ 


ఒక్కొక్కొక్కామడ భువి 

నొక్కొక్కరు వెతకుండు తురగోత్తమమునకై 
చక్కగ ద్రవ్వుండు భూమిని 

నక్కపటి హయాపహర్త నరసెడు వజకున్‌ 


దీక్ష నుంటి నుందు స్తిరముగ నిటం బౌత్ర 
బుత్విజులను గూడి యీ హయమ్ము 
దొరకు వజకు మీ కడరు గాక భద్రము 
వెడలు. డింక ననియ బేర్మి మీఅ 


అన నిట్లు తండ్రి విని రా 

జనందనులు బల్లిదులు వచన బద్ధులునై 
చనిరి మహీతల సంశో 

ధనమ్మునకు నుద్యమించి దశరథతనయా! 


యేంగి కానక గుజ్జము నెల్ల పుడమి 
నామ డామడ లందు వా రేమజకయె 
వెదకి వజ్రాభ నఖముల( బృథ్వి నంత 


ద్రవ్వః జాగిరి వీరులు రాజసుతులు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


నేల బిడుగులం బోలెడు శూలములను 
దారుణ హలమ్ములను బూని త్రవ్వి రాజ 
నందనులు సేసి రట ఘోర నాద మడరి 
రామ! పిక్కటిల్ల దిశలు బీమబలులు 


కర్షితు లసుర భుజగముల రాక్షసుల స 
త్త్వముల దుస్సహ నినదములు పిక్క 
టిల్లె దిశల నెల్ల నుల్లమ్ము లడలంగ 


రామ! త్రవ్వుచుండ రాజసుతులు 


యోజనము లటువది వెయుల 

నోజం ద్రవ్విరి పుడమిని నుగ్రత నంతన్‌ 
రాజసుతు లలిగి చిత్రము 

గాం జేర రసాతలమ్ము కాకుత్ధవరా! 


ఈ విధముగ జంబూద్వీప మింపు గొ ల్పు 
పర్వతమ్ముల తోడుతం బరంగు దానిం 
ద్రవ్వుచును నరశార్దూల! యవ్వర నృప 
నందనులు తిరిగిరి మీటి బృందములుగ 


అంత గంధర్వులు సురలు నసురు లింక( 
బన్నగములు సంభ్రమమున విన్న వింప( 
జేరిరి బితామహు దరికి జింత తోడ 


ననిరి ప్రణమిల్లి దీన వదనులు రామ! 


దేవా! సగర కుమారు ల 


హో వేల మహాత్ములు భువి నుగ్రులు నత్యం 


తావేశమ్మున ఖననము 
గావించిరి తలనివాస ఖండను లగుచున్‌ 


ఇతడు మన యజ్ఞ నాశకు' 
డితండు గుజ్జమ్ము నపహరించె నని తలం 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


చి తగ నృపసుతులు నీ భూ 
త తతిని వధియించు చుండ ధాతా! కనుమా 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు ముప్పది తొమ్మిదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 40. 


సగర నందనులు భూమిని ద్రవ్వి యథోలోకమునం గపిల మహర్షి యాశ్రమమున నశ్వమును 
గాంచి బుషి నవమానింప ముని చే దహింపం బడి భస్మ మగుట. 


కం. కాల బల మోహితులు నా 
భీలార్తు లమరు లనంగ విని పద్మజు డా 
లోలుల వీక్షించి పలికె 


మేలుగ భాషణము లెలమి మీ రఘువరా! 1. 


చం. అనిశము వాసుదేవుండు మహాత్ముండు నక్కపి లాఖ్య నూని కా 
చును ధర నెల్ల నాతని ప్రచోదిత రోషుని చేత దగ్గు లౌ 
ట నృప కుమారు లెల్లర కటం దగ నున్నది యల్పజీవులే 
ఖననము భూమి కివ్విధిని( గాంచం బడెన్‌ సురలార! మున్నహో 2. 


ఆ.వె. మురిసి యేగి రంత ముప్పది ముగ్గురు 
సుర లరిందమా! యలర మనములు 
వచ్చినట్టి దారి. బ్రణతు లొసంగి భక్తి 
విని పితామహుని వచనము లెల్ల 3. 


కం. సగ రాత్మజుల ఘనాత్ముల 
తగ నేలను ద్రవ్వు వారి ధ్వానమ్ములు చె 
ల్లగ బిక్కటిల్ల దిశలు పి 4. 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


డుగులను మించి చెవులకు. గరోరము లయ్యెన్‌ 


పెకలించి భూమి నా సగ 
ర కుమారులు చుట్టు దిరిగి రయమున( గనిపిం 
పక యున్న గుఅము జనకు 
అ 
ని కడ కరిగి పల్కి రంత నిర్వేదమునన్‌ 


తిరిగితి మెల్ల ధాత్రిని వధించితి మచ్చట సత్వ కోటినిన్‌ 

సురల. బిశాచ దానవుల శూరుల గిన్నర సర్పరాజులం 

జొరంబడి యెచ్చ టేనియును జోరుని నశ్వము గానకుంటి మీ 
దరి నింక నీకు భద్ర మగు దండ్రి వచింపుము మాకుః జెయ్వులన్‌ 


అన విని పల్కె భూమి ధవుం డాగ్రహ పూరిత భాషణమ్ములం 
గని సుతు లెల్లరం దిరిగి కాశ్యపిం ద్రవ్వుండు త్రవ్వి పుత్రు లా 
ర! నెగడి చేసి శోధనము రమ్యపు టశ్వము నశ్వచోరునిం 
గని వడినిం గృతార్థు లయి క్రమ్మరుం డౌ నట మీకు భద్రమే 


విని తండ్రి మాట బూని చలము సు 
విత్ర తల మరిగి పరువున వేగమ యంతన్‌ 


త్రవ్వు చచటః బర్వత మన విరూపాక్ష 
మనెడు దిగ్గజమును నరసి రయ్య 
దెలమి మోయు చుండ నిలను సపర్వత 
వన విలసితము శిరమున, జెలంగి 


అప్పు డప్పు డిభము న్‌ప్పిం దల గదల్ప 
సుఖము కొజకు భూమి సుంత సెందు 
కంపనమ్ము సుమ్ము కాకుత్న! యట్టి వే 

[ ల 
దండ మరసి రచట మండితమును 


కని వా రపుడు ప్రదక్షిణ 


10. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ము నొనర్చిమహా దిశేభ మునకు దగం జల 
మ్మునం ద్రవ్వం జాగిరి తిరిగి 
చనిరి రసాతల మినకుల చంద్రా! యలుకన్‌ 


వీడి తూర్పు దిక్కు వేగ దక్షిణ దిశం 
ద్రవ్వి దిగ్గజమ్ము( దల ధరింప 

౧ 
ధాత్రి గిరి నిభమ్ము దాని మహాపద్మ 
మనెడు నిభము గాంచి రద్భుతముగ 


కని షష్టి సహస్ర సగర 

తనయులు సేసి కరటి ప్రదక్షిణ మెలమిన్‌ 
ఘను లడరి పశ్చిమపు ది 

క్కును ద్రవ్వం జాగి రంతం గుపి తాత్ములునై 


పశ్చి మాశం గూడ పర్వతోపమపు టి 
భమ్ము సామనసము బల్లిదు లర 
సిరి ప్రదక్షిణమ్ము సేసి క్షేమ మడిగి 
త్రవ్వి రంత నుత్తరంపు దిక్కు 


ఉత్తరంపు దిశ మహోత్తమంపు టిభము 
భద్ర నామ మలరు పాండు వర్ణ 
దిగ్గజమ్ము ధాత్రి స్థిరముగ భరియించు 
దాని గనిరి భద్ర తనువు దాని 


కని తాకి యందటును సగ 

ర నందనులు పరమ కుంజరమ్మును శ్రేష్ట 
మ్మును భక్తినిం బ్రదక్షిణ 

ము ననరిచి వసుధను ద్రవ్వం బూనిరి యింకన్‌ 


ఏ(గి యంత వార లీశాన్య దిశకుం బ్ర 
సిద్ధ దిక్కునకును జెల(గ నలుక 
పుడమి ద్రవ్వం దొడంగి రడరి పృథ్వీపతి 
సుతులు భీమ బలులు శూరవరులు 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


తే.గీ. 


కం. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువదవ సర్గము. 


కని రచట( గపిలుని సనా 

తను విష్ణుని వాసుదేవు( దత్సాన్నిధ్య 

మ్మున సంచరించు హయ వర 

మును రఘు నందన! పడసిరి ముదమును భృశమున్‌ 


కని యెటు పెక్క( గోపమున( గన్ను లెజింగి హయమ్ము నంతటం 
దనయులు కై ధరించి పగ ద్రవ్వెడు కోలలు నాగళుల్‌ శిలల్‌ 

ఘన తరువుల్‌ నిలుం డని సగర్వము నార్చుచు సంభ్రమించుచున్‌ 
ఘనులు మహోగ్రరూపమునం గానక ధర్మము పల్కి రిట్టులన్‌ 


కుత్సిత మతి మా యజ్ఞపు గుజ్జ మపహ 
రించి తీ వని యెబుక యయ్యె నిట మాకు 
నీ వెటుంగుమ వచ్చిన యీ వసుంధ 
రాత్మజులను సాగరుల మహా బలులను 


విని వారి వచనముల న 

మ్ముని కపిలుండు ఘన రోషమున నవ్వారిం 
గని యమ్మహాత్ము( డంత న 

శని నిభ హుంకార యుక్త శబ్ద మొనర్చెన్‌ 


ముని సత్తము(డు మహాత్ముడు 
ఘన రోషావృత హృదయుండు కపిలుండు త్రుటిన్‌ 
ఘన గర్వాంధుల నా సగ 


ర నందనుల నంత భస్మ రాశిం జేసెన్‌ 


బాలకాండము 


సర్గము 41. 


18. 


19. 


20. 


21. 


22. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


అంశుమంతుడు యజ్ఞాశ్వమును వెదకుచు రసాతలమున కే(గి కపిల మహర్షి సమీపమున 
నున్న యశ్వమును గాంచి వైనతేయుని వలన గంగాజలమునం బిన తండ్రులకు మోక్షము 


కలుగు నని విని హయమును గొని తిరిగి వచ్చుట, యాగము పూర్తి యగుట. 


చిర కాలము గడవ నెటి(గి 

యరిగి హయార్థము సుతులు నరాధిపుం డంతం 
బరికించి పొత్రుం దేజో 

విరాజితుని నంశుమంతు వీరు ననె నిటుల్‌ 


శూరుండ వఖిల విద్యల నేరి నట్టి 
విబుధుండవు సమానుండవు పూర్వీణులకును 
దేజ మందు దండ్రులు చన్న యా జగతి న 
రిగి హయాపహరునిని( గనుగొనుమ ధృతి 


పుడమి లోపల గడు నడరెడు బల సత్వ 
ములను వీర్యవంతముల నెదిర్ప 

నస్త్ర యుతము వింటి నంది వీరవరేణ్య! 
యంశుమంత! యే(గు మయ్య! వేగ 


అభివాదము తగు వారికి 

సభక్తిక మొనర్చి యింక సవనఘ్నుల వీ 
త భయమున( జంపి పురుష 

ర్రభ! దాయటగ జేయ నిష్టి సఫలత రమ్మా 


అన విని విల్లంబులు క 

త్తిని లఘువిక్రముండు గొని ధృతినిం జనం జాగెన్‌ 
ఘను డంశుమంతుండు సగర 

జనాధినాథు వచనముల సమ్మద మొదవన్‌ 


తండ్రు లడరి మున్ను ద్రవ్విన దారిని 


రాజు నాజ్ల దాల్చి రాజ నంద 
వ 


కం. 


తే.గే. 


తే.గీ. 


ఆ.వె. 


నుండు తరలి యేంగు చుండె రయమ్మున 
నశ్వ శోధనార్థ మడరి రామ! 


చని యంత. గాంచె దిగ్గజ 

మును దైత్య దనుజ పిశాచ ముఖ రక్షోవ్రా 
త నభశ్చ రోరగ సుసే 

వ నార్హము నృపాత్మజుండు పన్నుగ రామా! 


అంత బేసి ప్రదక్షిణ మడిగి క్షేమ 

మును జనకులను నడిగి సముచితముగ మ 
హాత్ము( డంశుమంతుం డమ్మహా గజమ్ము 
వేండె యజ్ఞాశ్వ చోరుని జాడ దెలుప 


అంశుమంతుని వాక్యము లాలకించి 

బదు లొసంగె దిగ్గజ మంత బారు నరసి 

యంశుమంతుండ! యేగుదు వశ్వ యుతము 
తి, ఆః 

కార్యసిద్ది శిఘ్రమ నరవర్య! యనుచు 


అవ్విధి దిగ్గజవ్రజము నాతండు సేరి క్రమమ్ముగా వడిన్‌ 
జవ్వనుం డొక్కటొక్కటినిం జక్కంగ వేడంగ నర్చ సేసి తా 
నవ్విధి నుత్తరమ్ము తగ నందెను వాక్య విశారదేభముల్‌ 
క్రొవ్వున నప్రమేయములు కూర్మి వచింపంగ సంతసమ్మునన్‌ 


గజరాజుల మాటలు విని 
స్వజనులు పినతండ్రు లెల్ల భస్మంబయి న 
ట్టి జగతి కసమంజసు నా 


త్మజుండు లఘువిక్రముండు తడబడి చేరెన్‌ 


వారి వధను గాంచి ఘోర మహాపన్న 
దుఃఖ వశుండు నయి యతుల్యముగం ద 
దంశుమంతు( డచట నార్తి దుఃఖించి తో 
రమ్ముగ విలపించె రఘువరేణ్య! 


10. 


11. 


12. 


ఆ.వె. 


ఆ.వె. 


అవిదూరమున( జరించెడు 

సవనాశ్వము నంతం గాంచె సత్‌క్షత్రియ పు 
త్రవరుండు పురుషవ్యాస్రు 

ప్రవరుం డా దుఃఖశోక పరితప్తుండున్‌ 


నృప నందనులకుం దగ నుచి 

తపు జలతర్పణము లీయం దలంచుచు శోధిం 
చి పరిసరములం గాంచండు 

నృపాత్మజుండు తోయము నెట నీరజనేత్రా! 


దృష్టిం బజుపంగ నలుదిశలం గాంచె సుపర్ణు 
నంత మేనమామ యా సగర కు 
మారులకు ననిల సమానుని ఖగరాజు 


వైనతేయు వీరు నా నృవరుండు 


వినతా నందనుడు పలికె 
ఘన వీర్యుండు తగ నిట్లు కదిసి నరవ్యా 
సు! నలిని శోకింపకు వధ 
కు నర్హులే లోక హితమ కుందంగ నేలా 


అప్రమేయుని కపిలాఖ్య మహర్షి వ 
రేణ్య కోప వహ్ని గణ్య! దగ్గు 

లిట్టి వారి కుదక మిట్టి సాధారణ 
లౌకిక జల మీయ రాదు సుమ్ము 


అమల జలాన్విత గంగా 

రమణీయ నది హిమ శైల రాజ తనయ స 
ద్విమ లోదకమున నీ వు 

ద్యమించి పితరుల జలక్రియ సలుపు ప్రాజ్ఞా! 


పన్నుగ భస్మరాశి పయిః బాటీన లోక పవిత్ర గంగతోం 
గ్లిన్నము సేయ నింపుగను లీలం దరించి దివమ్ము లో దగం 
గ్రన్నన వెల్లు వారలు కరమ్ము పునీతులునై నృపోత్త మా 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


పన్న కుమారు లెల్లరు నపార యశం బది కల్లు నీ కిలన్‌ 


తురగమ్ముతో మహా భా 

గ! రాజనందన! నరవర! కదలి యరుగుమా 
పరగి పితామహుని క్రతువు 
త్వరితమ్ముగను నెజవేర్ప వలయును జుమ్మీ 


ఖగరాజు సుపర్లు ముదమొ 

సంగు వచనము లాలకించి జన్నపు గుట్ట 
మ్ము గొని మహాయశు( డేంగెంది 

రిగి సగరుని మనుమడు దనరి సవన తటికిన్‌ 


అతండు రాజుం బేరి యా దీక్షితుని నంశు 
మంతుండు కథ నెల్ల నంత నుడివి 

మటీ సుపర్గుం డనిన మాటల. దెలిపెను 
మాననీయములను థేని కెల్ల 


ఘోరమా వార్త విని పిడుగు వలెం జెలంగ 
దుఃఖ మంది తిరిగి యంత దురగ మేధ 
యాగము యథావిధి నొనర్చి నఖిల కల్ప 
సమ్మతముగను వారక సగర నృపతి 


ఏ౧ స్వీయ పురము యాగము గావించి 
ధరణి ధవుండు సగర నర వరుండు 
గంగ రాకం గూర్చి కాకుత్న! నిశ్చయ 
య 
మెడంద౦ గైకొనండు పుడమి టే(డు 


చేయక నిశ్చయము మహా 

మేయ పరాక్రముండు దనరి మేదిని? దగం దా 
నా యేండ్లు ముప్పది వెయి ల 

హో యేలి దివమున కే(ె నీడి యమునకున్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది యొకటవ సర్గము. 


బాలకాండము 


సర్గము 42. 


అంశుమంతుడు తన కుమారుండు దిలిపునకు రాజ్య మొస(గి తపమాచరించుచు దివి కేంగంగ 
దిలీపుడు గంగావతరణమునకై నిశ్చయింపక దివంగతు(డు కాగ నతని కుమారుడు 
భగీరథుడు బ్రహ్మను గూర్చి తపమాచరించి వరములను బొందుట. 


కం. సగరుండు కాలధర్మం 
పు గతి ననుసరించె నంత బురజనులు నమా 
త్య గణమ్ము లంశుమంతుని, 
దగ నబభిషేకించి రవని ధవునిగ రామా! 1. 


ఆ.వె. అంశుమంతు. డయ్యె నంత మహారాజు 
ఘనయశుండు దిలిపుం డనంగ సుతుండు 
కట్ల నాతనికి జగద్విశ్రుతు. డతండు 
రాజ్యపాలనమున రఘువరేణ్య! 2. 


చం. తనయు దిలీపు నిల్పి తగ ధారుణి రాజుగ నంశుమంతుండే 
యొనరిచె శీత శైలమున నున్నత మైన తపమ్ము నిష్టతో 
ఘను దతి దారుణమ్ముగ నకంపము ముప్పది వేల యేండ్లటం 
గనియెను దేవలోకమును గాలవశమ్మున రాఘవోత్తమా! 3. 


ఉ. వే తపియించి సాగరుల వీరుల చావు దిలీపుం డెర్గి ము 
త్రాతల నుత్తరింపం గడు దల్చుచు నెక్కటి గంగ నెవ్విధిం 
జూతు మరల్ప నచ్చటికి? జోద్యమ యంచు. దలంచు చుండి తా 
నే తటి నిర్ణయింప మది నింతయు. జాలక యుండె నక్కటా 4. 


తే.గీ. విదిత ధీమంతుండు సత మవ్విధము తల్చు 
ధర్మ పరునకుం బుట్టిను దనయు( డొకఃడు 5. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ధార్మికుండు భగీరథుం డనం దనరు వాండు 
వంశ వర్ధనుం డా దిలీప నరపతికి 


ఘనతేజుండు దిలీపుం డధ్వరములం గావించి పెక్కింటినిన్‌ 
జన సమ్మోదముగా నిరంతరము రాజ్యం బేలి న్యాయమ్ముగా 
నిన వంశోత్తమ వేలు ముప్పదులు నౌ యేడాదు లింపారగం 
జనె రోగార్తతం గాలధర్మ గతి రాజన్యుం డనిర్లేతయై 


తనయు భగీరథు రాజ్య 
మ్మున నిల్పి దిలీపుండు నిజ పుణ్యమ్మున శ 
క్రుని లోకమ్మున కింపుగం 


జనె నరశార్దూలు, డంబుజ దళ నిభాక్షా! 


ఆ భగీరథుడు మహాధార్శ్మికుం డన 
పత్యుండు సుత కామి పార్ధవరుండు 
తేజ మందు మిన్న రాజవరేణ్యుల 
నెల్ల భూతలమున నినకులార్ర్య! 
స్థిరముగ రాజ్య భారమును జేర్చి యమాత్య నికాయ మందుని 
బృరముగ నా భగీరధుడు పన్నుగ గంగను దేర నిష్టుండై 
కరములు పైకి నెత్తి తమకమ్మున వహ్నుల మధ్య నొక్క వా 
సరమున మాస మందు. దిని సన్మతినిం దప మాచరించుచున్‌ 


ఇంద్రియ జయుండు గోకర్ణ మెలమి+ జేరి 
యతడు వేల యేండ్లు నిలిచి యలర ఘోర 
నిష్ట నంతం బ్రజాపతి నీర జోద్భ 

వుండు మెచ్చి రాజును రామ! మెండుగాను 


సుర గణముతోడు నుండగ 
నరవిందాసను(డు బ్రహ్మ యమ్మ హితాత్మున్‌ 
గురుతర తపస్మితునిం దా 

నరసి భగీరథునిం జేరి యనె నిబ్బంగిన్‌ 


10. 


11. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


చక్కంగం జేయ దపమ్మును 

దక్కక నిష్టను భగీరథ! మహాభాగా! 

మిక్కిలి ముద మాయె వరం 

బిక్కడ సువ్రత యడుగుమ యిచ్చెద నీకున్‌ 


అంజలించి పలికె నంత భగీరథు( 
డప్పితామహునకు నఖిల లోక 

ములకు గరము భక్తి పూర్వకముగ నిట్లు 
నమ్మహాయశో ధనాధికుండు 


దేవ! కల్లినం బ్రీతి యధికముగ మీ 
కలె నేని తపస్సిద్ధి వెల్లి మిగుల 

౧ నో ౧ 
సగర పుత్రులు వారికి సలిల మే న 
సంగు వాండ కావలయును సరసిజభవ! 


వారి భస్మము గంగేద్ధ వారి తోడం 
గ్లిన్నమై సర్వ మంత సలీల వారు 
నాదు ప్రపితామహులు దేవ! నాక లోక 
మే వలయు వీ తాఘులై వేగముగను 


సంతు నిమ్ము నాకు నంత మిక్ష్వాకు కు 
లమ్మరయ( దగదు వరమ్మగు నిది 
పరము దేవ! కరుణ బద్మగర్భ! కనుమ 
ధన్యుండం జుమి కాంచి తాత! నిన్ను 


అన నట్లు రాజు మధుర వ 

చనమ్ములం బితామహుండు సన్నుత దేవుం 
డును శుభకరమ్ముగం బలి 

కెను బదులుగ నివ్విధమ్ము కృప మీఅంగన్‌ 


ఉత్తమం బైన కోరిక యో భగీర 
థా! మహారథ! యగునట్లు నగును నీకు 
భద్ర మిక్ష్వాకు వంశ సంవర్ణనా! భృ 

థి 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


కం. 


శమ్ము శంకింపం బని లేదు నెమ్మనమున 


హైమవతి యీమె హిమవన్న గాగ్ర తనయ 
గంగంగొ నితెచ్చిన భువికి భంగవతిని 

నామె ధరియింప శక్తుండు భూమిం బరమ 
శివుండు వేండ వలెను శంభు శీఘ్ర మీవు 


దిగ నా గంగ నృవర! యో 
ర్వంగ లేదు వసుంధర రయ భారమ్ము నహో 
మగువం ధరింపంగ నితరు 


నింగాంచ నోప హరు దక్క నే నెప్పగిదిన్‌ 


పలికి తగ ధరణిపతితో 

లలితమ్ముగ గంగతో నల వచించి తగన్‌ 
నలినజు( డంత మరుద్గణ 

ములు సురలం గూడి స్వర్గమున కరిగె వెసన్‌ 


19. 


20. 


21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది రెండవ సర్గము. 


కం. 


బాలకాండము 


సర్గము 43. 


భగీరథుడు శివుని గూర్చి తపము చేసి మెప్పింప గంగా నదిని శంకరుడు తలపై, దాల్చి కొంత 
విడువ యా నదిని రసాతలమునకుం గొంపోయి సగర పుత్రుల భస్మ రాశిని, దడుప వారు 
మోక్షమును బొందుట. 


ఏంగం బితామహు. డంతం 
దాం గాలిది బొటన వ్రేలు తద్దయు ధరణీ 
భాగమ్మున నిల్పి తపము 


నా గురుసంకల్సు( డబ్బ మడరి యొనర్చెన్‌ 


వత్సాంతమ్మున నప్పర 

మోత్సాహు భగీరధు( గని యుగ్రుం డనియిన్‌ 
వత్సా మెచ్చితి మోయుదు( 

దత్సరి దమరాపగ నిట దలపై నంచున్‌ 


నగపతి జ్యేష్ట పుత్రిక ఘనమ్మగు రూపము దాల్చి యుగ్రమున్‌ 
జగదభి సన్నుతాపగ నిజస్రవ వేగము పెంచి మిన్నం(గన్‌ 
గగనము నుండి దుమ్మె వడి గంగ యుమాపతి శీర మందు' ద 
ల్పె గరళకంఠరు( గూడి కన శీఘ్రమ దోడ్కొని గ్రింది లోకమున్‌ 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


నది మదమ్ము గాంచి మది నెంచె హరుడు త్రి 


నేత్రుండు భృశ మలిగి నెజప బుద్ది 
నబల కణచి యంత నంచితముగ గర్వ 
మెల్ల రఘువరేణ్య యుల్ల మలర 


పుణ్య నది పడెను శివుని పుణ్య శిరము 
నందు హిమనగ సన్నిభ మందు జడల 
గుట్టల గుహ లోన నిరికె దిట్టముగను 

గంగ పడి నంతనె యభంగ భంగ రామ! 


చిక్కి జడల లోన జేర భువి నలవి 
గాక యుద్యమింప గంగ కింత 

యేని వెనుదిరుగుట కేని వీలు నరయ 
లేక తిరుగు చుండె వీ(క రామ! 


ఏండ్లు గడవ నట్లు నెందును గన లేక 
యా భగీరథుండు హరునిం గూర్చి 
గొప్ప తపము నందు నప్పట్టున నిలిచి 


రాజ బుషి వెలింగె రామ! ధృతిని 


దానికి ముద మంది టేనికి( బ్రియమార( 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


బరమశివుండు విడిచె. బరమ నదిని 

గంగ బిందుసరసిం గాకుత్స సంప్రీతి 
థి 

బిందు బిందువు లగు చంద మొప్ప 


విడువ నేడు పాయలుగనై యడరె గంగ 
ఫ్లాదిని నలిని పావని యనంగ మూడు 
విమల జలవాహినులు పాటి విరివి దూర్పు 
దిశకు నుజ్జ్వల రూపమ్ము తేటపడంగ 
అక్షయ జలముల సుచక్షువు సీతయు 
సింధు వనంగం బరి శీఘ్ర వాహి 

ణులు ప్రతీచికి కడు నలరి శుభజలమ్ము 
లు తనరంగ బాజె వితతముగను 


ఏడవ దగు పాయ టేండు వడిం గదల 
ముందు ననుగమించె మూరి రాజ 
బుషి భగీరథుండు నిద్ధ దివ్య రథము 
నందు. జాగు చుండ డెంద మలర 


గగనము నుండి శంభు తలం గ్రమ్మరి యచ్చట నుండి భూమిపై. 

దగం బడి పాటు చుండ వడి దద్దయు శబ్ద యుతమ్ము గంగయే 

దిగబడి యింకయున్‌ దిగ6గ దిర్గిర దిరెడు మతా్శకచ పా 
వ స్యా 

దిగ జలజీవముల్‌ వెలి(గె దివ్యముగా నల నక్ర కోటితో 


నగ రాకార విమాన చంచల లసన్నాగాశ్వ బద్ధాసనుల్‌ 
సగణోద్భాసిత దేవ సంయములు యక్షవ్రాత గంధర్వ సి 
ద్దగణమ్ముల్‌ దగ నిల్చె నభ్రమున నత్యంతాద్భుతం బెన య 
ధి la 

ట్టి గతిన్‌ భూమికి జాజు గంగ గనం గుంరీభూత చేతస్కులై 


గగనము గత తోయదమై 

తగ భాసిల్లొం గదియంగ దప్త సువర్ణాం 

క గణ విరాజిత గీర్వా 

ణ గణమ్ములు వింత శత దినక రాభముగన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


శింశుమార మీ నోరగ సేవి తాభ్ర 

ము విలసిల్లా విద్యుద్దణ పూర్ణ భాస 
మాన శారదా భ్రావృత మండిత మన 
ధవళ కలహంస సువికీర్ణ వివృతమునను 


ఒక్కట వేగ మెక్కువగ నొక్కట వంకర నొక్క టెక్కువై 
యొక్కట వంగి మిక్కిలిగ నొక్కటం బాజుచు మెల్లమెల్లంగా 
నొక్కట నీరు నీటి వడి నుదతి గొటంగం బెకి దుమ్మి వే 

థి ల త 
రొక్కట వ్రాలు చుండి ధర నొప్పుగ స్వర్నది సాగె నత్తటీన్‌ 


శివుని శిరస్సునం దగ వ్రా 

లి వసుధపై( బాజి గంగ లీలగ మలిన 
మ్ము విడివడంగం బునీత య 

యి విరాజిల్లె విమల జల మేపారంగన్‌ 


భవుని యంగము విడ బరమ పవిత్రము 
జల మని సుర ముని నిచయము భూజ 
నామర వర గాయ కావలి నుదకమ్ము 
ముట్టి రెల్ల రెడంద ముదము నూని 


స్నాన మొనరించి యెల్లరు శాప పతితు 

లు పుడమికి గగనము నుండి యపుడు విగత 
కల్మషు లయి చనిరి యుదకమ్ము పాప 
ముల హరింపగ నిజ లోకములకు నలరి 


జను లెల్లం బరవశమున 

మునింగి గంగామల జలముల హర్షమునం 
దనువుల శ్రమ మెల్ల దొలంగ 

మనముల శాంతం బడర విమలు లైరి తగన్‌ 


దివ్య మైన యట్టి తేరునం దేజస్వి 
యా భగీరథుండు మహాత్ము( డేగు 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


చుండ వెనుక. జాగు చుండె గంగానది 


యనుసరించి రాన్మహర్షి నెలమి 


దైత్య దానవ రాక్షస దైవ సర్షి 

గణ మహోరగ గంధర్వ గణ సకిన్న 
రాప్సరస్తీలు యక్షవ రాదు లనుగ 
మించిరి నృపతి జలజీవు లెల్ల నదిని 


ఎట కే(గినను భగీరథు( 

డట కేగుచు నుండె గంగ యలరుచు మిగులం 
దటినీ లలామ వేగమ 

పటు పాపవినాశిని రఘువంశ వరేణ్యా! 


ముంచె నంత గంగ మునివరు( డద్భుత 
కర్ముండు ఘన యజ్లకర్త జహ్ను 

జై 
వుని మహాత్ము పరమ పుణ్య యాగస్థల 
మడరి యొక్క త్రుటిని నక్కజముగ 


గంగ దర్ప మెల్ల గాంచి జహ్ను మహర్షి 
రోష మూని యంత రుద్రు భంగి 

గంగ నీటి నెల్ల గాకుత్సు! త్రాగెందా 
నలుక( జూచుచుండ నద్భుతముగ 


విస్మయమ్మున నది సూచి భృగుమహర్షి 

లొ 
వేడి రట దేవ గంధర్వ వినుత మునివ 
రులు తనయగం దలంచి గంగ నిల విడువగం 
బురుష పుంగవుని మహాత్ము( బూజ చేసి 


ముద మంది జహ్నువు చెవుల 

నదిం దిరిగి సృజించె దా ఘన తపో మహిమం 
ద దనుగుణమ్ముగ జాహ్నవి 

గం దనరె నామమ్ము ధాత్రి గంగకు రామా! 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. 


ఆ.వె. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది మూడవ సర్గము. 


తిరిగి గంగ భగీరథు తేరు వెంట 

నేగి యంగి చేరి కడలి వేగ మింక 

రాజు కార్య సిద్ధి కొజకు నోజం జేరెం 
దమి రసాతలమును సరిత్రవర మంత 


గంగను గొని తివిరి గాంచె భగీరథు( 
డంత రాజ బుషి మహాత్ముండు పిత 
రులను భస్మములను విలపించి మిక్కిలి 
దీన చేతనుండు తెల్లముగను 


బూడిద గుట్టను దడుపగః 

బాడిగ గంగా జలమున భవపాపమ్ముల్‌ 
వీడగ సాగరు లెల్లరు 

నాండు సనిరి స్వర్గమునకు నలినదళాక్షా! 


బాలకాండము 


సర్గము 44. 


బ్రహ్మదేవుని నానతి సగర పుత్రులకు దర్పణము లర్పించి స్నాన మాచరించి శుచియై 
భగీరధుడు రాజ్యమునకు దిరిగి వచ్చి రాజ్య మేలుట. గంగానది త్రిపథగ యని , భాగీరథి యని 


ట్ర 


ఈ 


సురనదిం గూడి యతడు సా 

గర మే(గి రసాతలమ్ము గదిసెను వడిగా 
బరమంపు ముదము తోడ స 

గర తనయుల భస్మరాశిం గాంచెను రామా! 


28. 


29. 


30. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


భస్మరాశి మును(గ6 బన్నుగ గంగా జ 
లమున నరుగుదెంచి కమల సంభ 
వుండు సర్వలోక పూజితుండు కని భ 
గీరథునిం బలికె నుదారముగను 


సగరు షష్టి సహస్రాత్మజ వరు లరిగి 

రి దివికి: దరించి సురగణ సదృశులై మ 
హాత్ము నందను లట్లు నరాగ్రగణ్య! 
పావనంపు గంగా జల స్పర్శమునను 


సాగర జల మెంత వజకు 


వీ(గుచు( బ్రవ హించుచుండు. బృథ్విని సతమున్‌ 


సాగరు లంత వటకు దివి 
బాగుగ దైవత్వ మంది వజలెడు వారల్‌ 


నీదు సత్కృతమున నెగడ గంగ యిచట 
పెద్ద కూంతు రౌను బేర్మి నీకు 
బరు నిది జగముల భాగీరథి యనంగ 
విశ్రుతముగ నింక పేరు వడసి 


మూడు మార్గముల సమున్నతముగ నేంగం 
ద్రపథగ యని విశ్రుతినిం జెలంగు 

దివ్యగంగ రాజతిలక! భాగీరథి 

రమ్య విమల తోయ రాశి నలరి 


తాతలకు నెల్ల మనుజేం 

ద్రా! తరళ సలిలము లిమ్ము తర్పణముల నీ 
యీ తపము నింక విడువుము 

ప్రీతి భగీరథ! కృతార్థ పృథ్వీనాథా! 


నీకు బూర్వులును యశస్వులే కరమ్ము 
ధర్మనిరతుల శ్రేష్టులు ధరణి పతులు 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


నిజ మనోరధమును బొంద నేర కకట 


చనిరి గొప్ప వారైనను సగరుం గూడి 


అప్రతిముండు తేజ మందు నా యంశుమం 
తుండు నెంచి గంగ దూరము గొని 

తేరం గైకొనియు+ బ్రతిన నశక్తుం డయ్యె 
నతండు నిష్ఫలుండు నయ్యె దండ్రి 


రాజ బుషి మహర్షి సముండు రాజధర్మ 
రతుండు తపమందు నా కగు. బ్రతిమ సద్దు 
ణుండు దిలీపుడు నీ తండ్రి పుడమిటేండు 
తే నశక్యు( డాయిను గంగ దాను గూడ 


అట్టి దయ్యె సాధ్యము నీకు. బటి కరము 

ల ల 
ప్రతిన పూర్తి గావించితి రమ్యముగను 
యశము గొందువు మిక్కిలి యభిమతముగ 
లోక మందు నరర్షభ! లోకవినుత! 


దించితి గంగను నీ విట 

నంచితముగ నరవరేణ్య యాశ్చర్యముగా 
నెంచ(గ ధర్మపు టింటను 

మించును నీ కెలమి చో టమిత్రధ్వంసీ! 


ఉచితపు జలముల నిత్యము 

శుచి వగుము మునింగి రాజసూను వరేణ్యా! 
ప్రచురముగ బుణ్యఫల మొం 

దు చిరము పుణ్యాత్ముండ వయి దుర్ణ్మయశూరా! 


చలుపు చక్క(గ నింక సలిలక్రియ పితామ 
హులకు నెల్ల రాజ! యుచిత రీతి 

భద్ర మగును నీకు. బయనింతు నిజ లోక 
మునకు నీవు నరుగుము నింక వేగ 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


తే.గీ. 


అంత భగీరథుండు తగు న్యాయ విధమ్ము క్రమంపు భంగినిన్‌ 
సాంతము సాగరోత్తముల కత్యధి కార్తి జలక్రి యాదు లా 
వంతయు భక్తి హీనమును నచ్చట చూప కొనర్చె నిష్టతో 
నంత నతండు శుద్ధినిం బ్రయాణము సేసె. బురమ్ము( జేరగన్‌ 


తాను గృతార్జుండై చని 

దాన విధు లొనర్చి యంత దద్దయు, బ్రీతిన్‌ 
భూనాథు( డేల రాజ్యము 

నీ నృవర భగీరథుండె యినకుల వర్యా! 


జగ మెల్ల సంతసించెను 

జగతి పతి భగీరథుం గని సంపూ ర్లేష్టిన్‌ 
విగతజ్వరుండు నయ్యెను 

దగ శోక లయుండు నాయెం దద్దయు రామా! 


ఇది గంగ గాథ రామా! 

యుదితం బయ్యె నిది యెల్ల నొప్పుగ నా చే 
బదిల మగు నీకు సంధ్యయు 

విదితం బయ్యె నిపు డీవు వెలుంగుదు స్వస్తిన్‌ 


ధనము యశ మాయువుల దివి దనయ సంచ 
యమ్ము నిచ్చున దీ గాథ యవని సురుల 
రాజుల బరు లందు నెవండు రతిని జెప్పు 
ప్రీతి నుంద్రు సుర లతని పితరు లెల్ల 


శుభము గంగావతరణము శుద్ధ బుద్ది 
విను నెవండు వానికి నిక్కము నిజ వాంఛ 
లెల్ల దీరు. బాపములు నశించు నాయు 

వు యశముం జక్కంగను వృద్దిపొందు రామ! 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది నాల్గవ సర్గము. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


బాలకాండము 


సర్గము 45. 


విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు క్షీరసాగర మథన గాథ, దేవాసుర యుద్దము దేవేంద్రుని 


విజయమును వచించుట. 


విని విశ్వామిత్రుని గిర 

లను రాము( డనుజ వరుండు లక్ష్మణు తోడన్‌ 
మన మచ్చెరు వందంగ నా 

మునివర కౌశికునిం గాంచి ముదముగ ననియెన్‌ 


మునివర చెప్పితి రద్భుత 

మును గంగావతరణమును బుణ్య చరితమున్‌ 
విన సొంపుగ నింకయు నా 

వననిధి పూరణము నెల్ల బ్రహ్మజ్ఞ వరా! 


తలచు చుండ నెల్ల రలరి విశ్వామిత్రు 
కథ సలక్ష్మణు లయి కడచె నంత 
రాత్రి యెల్ల నట విచిత్రముగ దెలియ 
రాక సుంత యేని రమ్యముగను 


తెలవాజ బ్రభాతమున వి 

మలమ్మునం గృతాహ్నికుండు మహితాత్మునిం గాం 
చి లలిత వచనమ్ముల నిన 

కుల తిలకుండు రాము డనియెం గుశికాత్మజుతో 


కడచెను దివ్య రాత్రి వినగం దగు గాథను నాలకింప మా 

కడరి మునీంద్ర! యొక్క క్షణమై పరగంగ మహాతపోధనా! 
యొడందం దలంచు చుండ గడు నింపుగ నీ యుదితంపు గాథనే 
పడయుచు సంతసమ్ము నెదం బన్నుగ నేరక కాల మింతయున్‌ 


ఆగమనమ్ము మీది విని యబ్దజ సన్నిభ నావ యిత్తజిన్‌ 


వేగమ వచ్చె మౌనివర విస్తృత వారిరథమ్ము చిన్మ యా 
త్మా! గరిమంపు టి త్రిపథ గాఖ్యను గంగను బుణ్య వాహినిన్‌ 
వీ(గి తరింత మెల్లరము వేగమ యంచు వచింపం బ్రీతినిన్‌ 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


కం. 


అవ్వచనము లెల్ల నాలకించి మహర్షి 
కౌశికుండు తొడ(గె గంగ నుత్త 
రింప రామలక్ష్మ ణేతర మునివర 


గణ సమేత మంతం గరము ప్రీతి 


మునులం బూజించి సమ్మదముగను జేరి 
యుత్తరంపుః దీరమ్ము మహత్తరమును 
నిలిచి గంగ యొడ్డున వారు లలిత పురము 
నరసిరి విశాల యను దాని నంచితమును 


వడి రాఘవులం గూడి ఘ 


నుండు ముని పుంగవుండు పురమును విశా లాఖ్యం 


గడు రమ్యము దివ్యమ్మును 
దడయక స్వర్గాభ మైన దానిం జేరెన్‌ 


రాముండు మహా ప్రాజ్ఞుం 


డా ముని పుంగవు నుతించి యంజలు లిడి వి 


శ్వామిత్రు నడిగెనా యభి 


రామంపు విశాల యను పురపు వివరములన్‌ 


ఏ రాజవంశ వర్యు ల 

పార విశాలా నగరము భద్రమగు మునీం 

ద్రా! రమణీయము+ గట్టిరి 

మీ రెటి(గింపరె కుతుకము మిన్న(గ నయ్యెన్‌ 


అన విని రాముని మాటలు 

ముని విశ్వామిత్రు. డంత మురిసి విశా లా 
ఖ్యను బర(గు నగరము పురా 

తనం బయిన దాని గూర్చి తా నన( దొడంగెన్‌ 


10. 


11. 


12. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


విను మా శక్రుని కథ రా 

మ! నుడువగ మహా శుభమ్ము మటి యీ దేశ 
మ్మున జరిగిన వృత్తం బె 

ల్లను గూడ వినుము పవిత్ర రఘుకుల వర్యా! 


అదితి పుత్రులు కల రా కృత యుగమున 
మున్ను ధర్మరతులు సన్ను తార్యు 

లెల్ల దితికి గల్లి రెలమి( గుమారులు 
వీర్యవంతు లెల్ల పృథ్వి రామ! 


వారికి( గల్గె జిత్తమున భావ మనాశ మరోగ మింకయున్‌ 
నేరక వార్టకమ్మనంగ నిత్యము నుండగ నెట్టు లంచు నా 


నో రఘురామ తల్చు చటు లుండ( దలంపు రసమ్ము+ బొందంగన్‌ 


క్షీర సముద్ర మంథనముచే నమృతమ్మును బుట్టె నంతటన్‌ 


వాసుకినిం ద్రాడుగ నొనర్చి పర్వతమ్ము 
మందరము గవ్వముగం జేసి మంథనమ్ము 
నిశ్చయించి వా రెల్లరు నివ్వటిల్ల 

నోజం ద్రచ్చ( జాగిరి వేగ యుదధి నంత 


క్షీ రాంభోనిధి సిల్కం జిల్క విష మక్షీణమ్ముగాః జిమ్ముచున్‌ 
ఘో రాశీవిష ముగ్రతం గజచెం దా ఘోరంపు దంష్టమ్ములన్‌ 
వీ రావేశత జూళ్ల నగ్ని నిభమై పెంపారె హాలాహలం 

బే రక్షస్సుర మానవాళి యుతమై యిద్ధాత్రి దద్ధంబు గాన్‌ 


శరణు వేడిరి సుర లెల్ల శంకరు బశు 
పతి మహాదేవు నరిగి కాపాడ మంచు 
నార్తి( గైలాస నాథుని నభవు రుద్రు 
భక్తి నార్త జనత్రాణు యుక్తముగను 


అమరు లెల్ల రిట్టు లర్ధించు చుండంగ 
దేవదేవుండు హరి దివ్య శంఖ 


13. 


14. 


15: 


16. 


17. 


18. 


19. 


ఆ.వె. 


పృథివి. 


ద్రుతవిళంబితము. 


తోటకము. 


చక్ర ధారి యచట చక్క6గ బ్రత్యక్ష 
మయ్యె హర్ష మంద నంత సురలు 


చిరు నవ్వొల్క(గ మోముపై హరుని నా శ్రీవర్ధనుం గాంచి ని 

ర్థర కోట్యగ్ర భవుండ వీ వని సురవ్రాతాగ్ర గణ్యుండ! సా 

గరముం ద్రచ్చుచు నుండగా నమరు లగ్రప్రాప్త మీ వస్తువున్‌ 
గరళమ్ముం దొలి యర్చ యంచు. గొను ముక్కంటీ! యనెం జక్రియే 


అని హరి మాయ మయ్యె నమరాగ్రిము( డత్తజి మాధవుం డటం 
గని సుర భీతి నిర్ణర ముఖమ్ముల దైన్యయుతమ్ము లింకయున్‌ 
మినుకులః జక్రి పల్క విని మీజిన హాలహలమ్ము నంతయుం 
ద్రినయనుం డంత మ్రింగె సుధ దీ టని తోడు నొక్క పెట్టునన్‌ 


విడిచి సురల నంత వెడలె శ్రీకంఠుండు 
దేవదేవు( డెలమి దేవతలును 

దైత్య వరులు తిరిగి త్రచ్చనారంభించి 
రెల్ల రడరి మిగుల నినకుల వర! 


మథన మడరంగ మాయగ నా 
కుధరము త్రుటిని గూల నహో 
పృథివికి దిగువ వింత సురల్‌ 

వ్యథను గొలిచిరి యా హరినిన్‌ 


గతివి భూత నికాయము( గావగా 
పతివి యూ సుర వర్గము నెంచి సం 
పతిత శైలము. బన్నుగ నెత్తుమా 
సతము రక్ష నొసంగుమ కేశవా! 


విని యీ నుడులన్‌ హరి వేగమ గో 
మున గూర్మపు రూపము మూరంగ గొం 
డను వీపున నూని విలంబము దా 
నొనరింపక యుంచె' బయోనిధినిన్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


ప్రగ్విణి. 


ఉపేంద్రవ్రజము. 


దోదకము. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


కొండ కగ్రమ్మునం గూర్చి హస్తమ్ము దా 
నుండి దేవాంతరా ళోత్తమ స్థాయియై 
మండితుండై తగన్‌ మంధథనం బా ముకుం 
దుండు లోకవ్రజాత్ముండు సేసెన్‌ వడిన్‌ 


es 
జ 
(ల 
జ 
LO 


మ్ములు సాగ వచ్చెన్‌ 
హస్త సక్తోదక పాత్ర దుడ్డున్‌ 
వహించి ధన్వంతరి వచ్చె నా స్వ 


ర్ల హంస యానావలి రాగ దీప్తిన్‌ 


అప్పును ద్రచ్చంగ నందపు నారుల్‌ 
చప్పున బుట్ట జక్కంగ వారిం 

జెప్పుదు రచ్చర చేడియ లంచున్‌ 
మెప్పు వహింప(గ మేదిని రామా! 


అటువది కో ట్లప్సరసలు 

తఅచై పరిచారికలును దనర(గ( గాంతుల్‌ 
మెజియంగ దేహమ్ముల నం 

దజి కింపుగం బుట్టి రపుడు దశరథ తనయా! 


వారి దేవ దానవ తతి నెవ్వరు నొల్ల 
కున్న దారలుగను జెన్ను మీజం 
జామ లంచం బడిరి సాధారణ లనంగ 


వార లెల్ల రపుడు వారిజాక్ష! 


పతి నాశించుచు వరుణుని 

సుత పుట్టెను వారుణి యన జోద్యం బలరన్‌ 
దితి పుత్రులు వల దనిరియ 

దితి సూనులు గైకొనిరి యతివ నా విమలన్‌ 


సుర నొల్ల కసురు లనగం 
బరగిరి దైతేయు లల్ల బడయంగ సురన్‌ 
సుర లై రదితి కుమారులు 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


సుర గొని మురిసిరి కరమ్ము శూరవరేణ్యా! 


పుట్టె నుచ్చైశ్రవ మన నపూర్వ హయము 
కొస్తుభము మణిరత్నము కడలి యందు 
నుద్భవించె నమృత మంత నుత్తమమ్ము 
త్రచ్చం ద్రచ్చం గ్రమమ్ముగ రఘువరేణ్య! 


అమృతమ్ము కొజకు నయ్యను 

సుమహా వంశక్షయమ్ము సురవరు లచటన్‌ 
సమయించిరి దైత్య సమూ 

హము నంత సమరము నందు నాగ్రహ మడరన్‌ 


రక్కసు లసురు లెల్ల రలరి యొక టయి 
పోర ఘోర యుద్ధం బయ్యె వీర! మూడు 
లోకములు మోహ మంద(గ( దాంక ధ్వనులు 
చెలగి దిక్కుల నన్నిటిం జెచ్చెర నట 


సర్వ లయము కాగ శక్తిమంతు(డు విష్ణు 
వతి బలుండు వచ్చి యమృతమును హ 
రించె జక్కంగ ధరియించి మోహిని రూప 
మడరి తూరముగ మహాత్ము. డంత 


అక్షయ పురుషోత్తమునకు నభిముఖు లయి 
విష్ణువునకు భండనమున వీర దైత్య 

వరులు ప్రభవిష్ణువునకు నపారముగ న 
లిగిరి యెల్ల రసువులు వోవంగ నరేంద్ర! 


దేవ దానవ సమితి నదితి పుత్రులు 
వీర వరు లసురుల ఘోరముగను 
యుద్ధము నోనరించి యుద్ధతిం జంపిరి 
దోర్భలమ్ము చెలం దుర్భరముగ 


దితి పుత్రుల నిర్జించి సు 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


గతి బడసి పురందరుండు ఘన రాజ్యము దా 
నతి ముదమున( బాలించె జ 
గతుల సచారణ వరముని గణముల రామా! 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది యైదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 46. 


దితి పుత్ర శోకమున భర్త కశ్యపుని దనకు నింద్రుని జంపు నట్టి పుత్రు నసంగు మనియు. దాను 

తపము చేయుటకు ననుజ్ఞ నిమ్మని వేండ నా వరమును బ్రసాదించుట, పిన తల్లి దితికి సేవలు 

చేయుచు నింద్రుండు తల్లి యశుచిగా నిద్రింప గర్భమున బ్రవేశించి పిండము నేడు ముక్కలుగ 
వజ్రమున నజుకుట. 


కం. చన దివికి, గుమారులు వగ 
పున దితి మారీచు గశ్యపునిం గని భర్తన్‌ 
ఘన తాప తప్తయయి పలి 


కెను వచనము లిట్లు రామ! కినుకయు. బొడమన్‌ 1. 


ఆ.వె. పుత్ర హీన నైతి, బోరునం జంప నీ 


= 


పుత్రు లెల్ల మీటి పూజ్య! శక్రుం 


జంప గలుగు సుతుని నింపయిన తపము 
వలన గల్లు వానిబడయ నెంతు 2. 


తే.గీ. ఏంగెదం దపమ్ము నే నాచరింప నాథ! 
గర్భ మొసంగ వలయు నాకు నర్భకుని( బు 
రందరునిః జంపు నీశ్వరు డెంద మలర 
నాన తిమ్ము తపమునకు నూని కరుణ 3. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


దితినిన్‌ దారంబరమ దుః 

ఖిత నరసి మహాత్ముండు విని గిరలం గరుణం 
బతి కశ్యపుండు సంయమి 

పతి బదులుగం బల్కె నిట్లు పన్నుగ రామా! 


అట్లగును దపోధనా! శుచి వగుమ భ 

ద్ర మగు(గాక నీకు రమణి! మిగుల 
బుట్ట గలడు సుతుడు పోరున నింద్రునిం 
జంపు వాండు నీకు నింపొదవంగ 


వేయి యేండ్లు పూర్తి యయిన వెలంది! నీవు 
శుచిగ నుందు వేని సతము సూను నంద 
గలవు ముల్లోకములకును గాంతు నెలమి 
శంక వల దింక నీ కిందు( జారువదన 


పలికి పతి మహా తేజుండు 

లలిత కరస్పర్శ సేసి లాలన వచన 

మ్ములు స్వస్తి భాషణములం 

బలికి తపము సేయం జనియె బరమర్షి వడిన్‌ 


చనం బతి పురుష శ్రేస్టా! 

వనిత దితి ముదమ్మువడసి పరమమ్ముగం దా 
జనియెం గుశప్లవనము సే 

సెను దారుణ మైన తపము చిరకాలమ్మే 


తపము చేయు చుండ, దల్లి సహస్రాక్షుం 
డు పరిచర్యలను గడు వినయమున 
గుణధనుండు సేసె గూర్మి నిత్యమ్మును 
భక్తి సంయుతమ్ము పరమపురుష! 


అగ్ని కుశలు కట్టి లప్పు ఫలములు మూ 
లముల నన్యముల వలసిన వాని 
నెల్లను సమకూర్చి యెిలమి సేవలు సేయు 


10. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


చుండె భక్తి వాసవుండు వేగ 


చరణము లొత్తుటయు శ్రమము 
పరిమార్ప. దలంచి యట్టి పనులం దగు నా 
దరమునం జేయుచు శక్రుండు 

పరిచర్యలు నిత్య ముందె వారక రామా! 


ప్రీతయై దితి పల్కెను వేయికి బది 
తక్కువగ నేండ్లు గడచిన మిక్కుటముగ 
నా సహస్రాక్షు వీక్షించి హర్ష మడర 
నివ్విధముగ నుచిత రీతి నినకులేంద్ర! 


సురముఖ్య! నీ జనకు( డిడె 

వరమ్ము నడుగంగ వేయి వత్సరములకుం 
బరమున( బుత్రోదయమున్‌ 

జరుపంగ6 దపమ్ము నాకు సదమలచిత్తా! 


ఆచరించుచు నుండ మహాతపమ్ము 

తక్కు వయ్యె నింక బది వత్సరము లిపుడు 
వీర్యవంత! వీక్షింతువు బ్రీతి నపుడు 

నీదు భ్రాతను భద్రము నీ కగు+జుమి 


ఎవ్వని నెంచితిన్‌ నిను జయింప నొనర్తును నెమ్మి నాతనిన్‌ 
నొవ్వక మూడులోకములనుం దగ గెల్బెడు వీరు భంగిగా 

నవ్వర పుత్రుతో' గలసి యాత్మ( దొలంగ జ్వరమ్ము పుత్రకా! 
నివ్వెజి వీడి లోకములు నేర్పునం బాలన సేయు మింపుగన్‌ 


తగ నపరాహ్న మైన దితి తల్లి వచించి బలారి కివ్విధిన్‌ 
మగువకు రాగం గూ ర్కడరి మత్తున నత్తజీ వేగ సోలె వీ 
లుగం దల దిక్కు కాళ్లిడి పరుండెను గాలవశమ్మునం గటా 
తగ దని యెంచ కింతయును దన్మయ మంది సరోరుహాక్షియే 


శిరపు దిక్కున గాళ్లును జరణములకు( 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


దగిలి కురు లుండ వీక్షించి తల్లి నంత 
వాసవుండు నవ్వొలయంగ వక్త మందు 
నంతరంగమున భృశము సంతసించె 


సూక్ష్మ రూప మూని చోద్యపు ధృతిం జేరి 
దితి శరీర వివర గతిని నంత 

గర్భము గని యదయ ఖండించె నేడు ఖం 
డములుగ దమకించి నరవరేణ్య! 


వంద యంచులు గల వజ్రమ్ముచే నట్లు 
పగుల గొట్టం బడంగ బాధ తోడ 

పిండ మేడ్చె నంత బెద్ద యెలుంగు తోడ 
నంత మేల్కొనె దితి యార్తి తోడ 


రోదింపకు రోదింపకు 

మో దితి పిండమ యనుచు నహో శక్రుడుదా 
భేదించె నేడు చున్నను 

వే దయ నూనక మది బలభేది రఘువరా! 


తగదు వధింప వధింపగ 

దగ దని సంభ్రమమున నన దల్లి దితి యటం 
దగ గౌరవమే యేపా 

రంగం దల్లి వచనముల నుదరము విడి వచ్చెన్‌ 


ప్రాంజలి యయి చక్క వజ్రము తోడుత( 
బలికెను దితినిం గని పదము లందు. 
గురులు పడగ నిదురకు నశుచిగ నుపక్ర 
మించి తీవు తల్లి యంచు వజ్రి 


అద నది కొని శక్రు హరుని 

విదారమున దేవి యేడు భిత్తమ్ములుగన్‌ 

మది భీతిలి చేసితి న 

మ్మ దయన్‌ క్షమియింపు మని కుమారుడు వేడెన్‌ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది యాజవ సర్గము. 


బాలకాండము 


సర్గము 47. 


సప్త గర్భ శకలములు మరుద్గణములుగ దేవతలు కావలె నని దితి కోరుట యింద్రు 
డంగీకరించుట, ఆ స్థలమున విశాల నగరమును నిర్మించిన నిక్ష్వాకు పుత్రుండు విశాలుని వంశ 
చరిత్ర, వైశాలు( డైన సుమతి విశ్వామిత్రుని పూజించుట. 


కం. శకలము లే డగుట యెటిం 
గి కడుపు దితి చిత్త మందు ఖేదము సెల(గన్‌ 
వికలస్వరమునం గాంచి ప 
లికెను దురాధర్షుని బలరిపు సాంత్వమునన్‌ 1. 


ఆ.వె. ముక్క లయ్యి గర్భము సత తునుకలుగ 
నాదు తప్పు వలన నీదు దోష 
మేమి లేదు పుత్ర! యిందు దేవేశ! బ 
లాసురారి! యంచు ననునయించె 2. 


తే.గీ. గర్భ భేద దుఃఖిత నైతి కరము నాకు 
నొక్క ప్రీతి సేయుమ పుత్ర! చక్కనీమ 
రుత్తు లేడ్గుర కేడు గురుస్థల పరి 
పాలనమ్ము నొసంగుమ భద్రముగను 3. 


తే.గీ. అలరి సప్తవాత స్కంధములకు నాకు 
మారు లేడ్గురు విభులయి మారుతులుగ 
దివి. జరింప వలయును గీర్తిని వహించి 


దివ్య రూపముల జెలంగి దేవముఖ్య! 4. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


బ్రహ్మ లోక మందు బరఃగ నొకడు నింద్ర 
లోక మందుం బరుండు వీ(క నుండ 
నాకసమ్ము నందు నన్యు( డుండ వలయు 
వాయు వనంగ ఖ్యాతి వడసి పుత్ర! 


నల్లు రింక సురశ్రేష్ణ! నా తనయులు 
దేవ భూతులై నీ యాజ్ఞ దిశలు నాలు 
గింట జరియింప వలయు నకంటకమ్ము 
భద్ర మగు నీకుం బుత్రక! పనుపు మట్లు 


పలుక జనని మాటల నా 

బలసూదనుం డాలకించి ప్రాంజలియై తాం 
బలికెను బురందరుండు క 

న్నులు వేయి కలట్టి వాండు నుతియించి తగన్‌ 


చెప్పినవి యెల్ల నట్లగు శీఘ్రముగను 
సంశయమ్ము సుంతయు లేదు జనని నమ్ము 
భద్ర మగు నీకుం జరియింత్రు వార లట్లు 

దేవ నిభులు నీ తనయులు దేవి! వినుము 


తల్లియు. దనయుండు తత్తపోవనమున 
నిశ్చయించి యట్లు నెమ్మి దివికి 

నరిగి రట కృతార్ధులై యిద్ద టింపుగ 
వింటి మిట్లు రామ! వీరవర్య! 


ఇది యా దేశము కాకు 

త! దితి తపము సేయుచుండ శక్రుండు సేవిం 
చి ధృతి నివాసం బున్న 

ట్టది సిద్ధి నొసంగినది కడింది శుభదమున్‌ 


నర శార్దూల! యలంబుషా సతికి భూనాథుండు నిక్ష్వాకు నా 
మ రవిప్రాభవ వంశ జాతునకు సన్మాన్యంపుం బుత్రుండుగా. 


10. 


11. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


బర మోదార విశాలుండే కలిగె నప్పార్టుండు నిర్మించె నీ 


బుర రాజమ్ము విశాల నా దనరగం బుణ్యుంపు టిచ్చోటునన్‌ 


హేమచంద్రుడు సుతు. డీ విశాలునకు మ 
హా బలుండు రామ! యతని పిదప 

నయ్యె నతని తనయు డా సుచంద్రు డిల వి 
ఖ్యాతుం డిద్ధ చరితుం డత్యధికము 


నందనుండు సుచంద్రునకును ధూమ్రాశ్వుండు 
యశము వడసె( బుడమి నతని నంద 
నుండు ఘనుడు సృంజయుం డుదృవించెను 
వంశ వర్ధకుండు పరమ పురుష! 


సృంజయుని సుతుండు శ్రీమంతుడు సహదే 
వుండు ప్రతాపవంత పూరుషుండు 

పరమ ధార్మికుండు వర సుతుండు కుశాశ్వు 
డతని కుదృవించె నవని రామ! 


సోమదత్తుం డయ్యె సుతుండు కుశాశ్వున 
కతండు విక్రముడు మహాయశస్వి 
సోమదత్తు నకిల సూనుండు కాకుత్ళు 
నామ విశ్రుతుండు రామ! వినుము 


సుమతి నాము డతని సుతుడు తేజస్వి యి 
ప్పురమునం దిపుడు రిపుగణ దుర్ద 

యుండు వసించు చుండు నడరి సుర నిభుండు 
రాజ వరుండు ధర్మ రతు(డు రామ! 


నృపులు వైశాలికులు దయ నెగడ మిగుల 
వారి కిక్ష్వాకునిది యెల్ల వారు వీర్య 
వంతులు సుధార్మికులు గుణవంతు లమల 
చిత్తు లింక దీర్ణాయువు లుత్తములును 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. నిలిచెద మిట యీ రాతిరి 
యలరి నరవరేణ్య! జనకు నవనీ నాథుం 
దెలవాజినం జన్నం గనం 
గలవు రఘుశ్రేష్ణ! యంచు. గౌశికుం డన(గన్‌ 18. 


తే.గీ. నరవరుండు తేజస్వి ఘనయశుండు నృప 
తి సుమతి విని విశ్వామిత్రు దివ్య సంయ 
మీంద్రు రాక నచట కట్లు నింపుగ నెదు 
రేగె సద్భక్తి మీజంగ వేగ మురిసి 19. 


కం. గురువులు బంధుజనులతో 
నరుదెంచి సుమతి నరేశు( డచటికిం ల్రీతిం 
గరములు మొగిడ్చి పూజ లొ 
నరిచి కుశలమడిగి పలికె నమ్రత మునితో 20. 


తే.గీ. ధన్యుండ నయితి మిమ్మిటం దాపసేంద్ర! 
కాంచి నాదు పురమ్మున గా లిడగ న 


నుగ్రహమ్ము. బడసితి నేను బరుం డొకండు 
ధన్యతరుం డెవండును లేండు తథ్యముగను 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది యేడవ సర్గము. 


బాలకాండము 


సర్గము 48. 


గౌతమ మహర్షి సతి యహల్యా శాప వృత్తాంతము. 


కం. కలయిక గుశలప్రశ్నము 
లలరంగ. గథాంత మందు ననె శుభ వాక్య 1. 


కం. 


తే.గీ. 


మ్ముల నృపతీంద్రుండు సుమతి 
లలితముగ మునీంద్రు తోడ రాగం బలరన్‌ 


ముని చంద్రా! యగు నీకు భద్రము ఘనుల్‌ పుత్రుల్‌ సురాభుల్‌ సుమీ 
ఘన శౌర్యమ్మున హస్తి సింహ గమనుల్‌ గాంచంగ శార్దూల ధు 

ర్య నిభుల్‌ వీరులు పద్మపత్ర నయనుల్‌ రమ్యాశ్వినీ పుత్ర తు 

ల్య ని జాకారులు ఖడ్గ తూణ గుణి విఖ్యా తావతంసద్యుతుల్‌ 


యౌవను లిర్వు రిచ్చటకు నా దివి నుండి యథేచ్చ వచ్చిరా 
పావన నిర్ణ రేంద్రులు నపార కుతూహల చిత్తులై యనన్‌ 
భావన మాత్మ నేర్పడ6గం బాద చరత్వ విలాస లోలులై 
యీ వన వీథి నేల యరుదెంచిరి యెవ్వరు వీరు చెప్పరే 


పోలు చొకండు నొక్కనిని మూర్తిని( జేష్టల నింగితమ్ములన్‌ 

మే లగు నాయుధమ్ములను మీటి వహించుచు ధైర్యవంతు లీ 
నేల నలంకరించుచు వినీల నభో గత సూర్యచంద్రు లన్‌ 
లీలంగ నేల యీ నర వరిష్టులు వచ్చిరొ చెప్పు. డింపుగన్‌ 


విని రాజవరు వచనములు 

ముని సిద్ధాశ్రమ నివాసము నసుర వధయున్‌ 
వినిపించె మహాత్ము(డు జరి 

గిన వృత్తాంతమ్ము నృపతికి నఖిల మంతన్‌ 


క్మాపతి కడు ముదం బంది కౌశికు పర 
ముర్షి గిరల దశరధథు కుమారు లతిధు 
లతి బలులను బూజార్హుల నర్హ రీతి 


దనరి పూజించెను యథావిధమ్ము ప్రీతి 


నృపతి సుమతి గౌరవ మల 

రి పడసి రాఘవులు రాతిరి వసించి యటన్‌ 

నృప నందనలు స ముని చయ 

ము పయన మైరి మిథిల కతి ముదమున నంతన్‌ 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కని జనకు శుభ పురము మిథి 

లను సాధువు సాధువంచు రాజపురమ్మున్‌ 
ఘనముగ శ్లాఘించిరి య 

ర్పన లిచ్చిరి చిత్తములను సముచిత రీతిన్‌ 


నెమ్మి నప్పురంపు టుపవనమ్ము నందు, 
జనిచని కని శూన్యంపు టాశ్రమము నొక్క 
దాని రఘువరేణ్యుండు పురాతనము నిర్ణ 


నమ్ము నడిగె ముని గుతూహలమ్ము సెలంగ 


సిరి చెల(గు నాశ్రమ మనం ద 
నరు ముని వర్ణితమునై కనబడు మునీంద్రా! 
పరమాత్మా! యిది యువ్వరి 


వరాశ్రమము మున్ను దెలియ బల్కుండు నాకున్‌ 


విని పలికె వాక్య కోవిదు. 

డనువుగ వాక్యమ్ములను మహా తేజుం డా 
ముని పుంగవుండు రాఘవుం 

గని విశ్వామిత్రు. డంతం గమనీయముగన్‌ 


నుడివెద యథార్థముగ ని 

య్యెడ నాశ్రమపద చరిత్ర నెల్ల నొక మహా 
తుడు శపియించిన దానిని 
బెడిదమ్ముగ రాఘవేంద్ర! విస్తారముగన్‌ 


దివ్య సన్నిభమ్ము దేవ సంచయ సీవి 
తమ్ము వైన యాశ్రమమ్ము కలదు 
మున్ను దనరి గౌతముండు మహాత్ముండు 
వాస ముండ నందు. బరమపురుష! 


సతి యహల్య( గూడి సంవత్సరమ్ములు 
పెక్కు తపములు విరివిగ నొనర్చు 
చుండె రాజసుత! యశోవిరాజితుం డిందు. 


10. 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


బరమ పావనుండు బ్రాహ్మణుండు 


తగిన సమయమ్ము నారసి 

నగవైరి యడరి సహస్ర నయనుండు శచికిన్‌ 
మగం డింద్రు( డహల్యా దే 

విం గదిసి మునివేష మూనిం బేర్మిని బలికెన్‌ 


బుతుకాలము కొట కాగరు 
లతాంగి! కామార్తు లీ యిల వనజనేత్రా! 
మతి యాయ జిత్తమున నో 


సుదతీ! నీ సంగమమ్ము సుందరి! వినుమా 


వచ్చినట్టి వాని వాసవుం డని రామ! 
కపట వేషు నెటి(గి కాంత కపుడు 
దేవ రా జనంగం దెరలం గుతూహల 
మతివ సమ్మతించె నంత గుమతి 


పూర్ణ కామ చిత్తమ్మున ముదిత పలికె 
నంత నే కృతార్థ నయితి నమర ముఖ్య! 
శీఘ్ర మేగుమ యిటనుండి చెన్నుగ విభు 
గౌతముని నుండి నిను నన్ను గాచికొనుమ 


పలికె నగుచు నింద్రుండా 

లలన నహల్యం గని దేవ రాజు ముదమునం 
జెల(గె( దనివి సుక్షోణి! మ 

రలద యథాగతి ననుచు బలరిపువు రామా! 


భామః గూడి వీడి పర్ణశాల పురంద 

రుండు వేగ గౌతముండు గాంచు 

నంచు బయలు పడెను మించ సంభ్రమ మది 
స్వీయ చిత్త మందు వెజచి రామ! 


కనె హరి యంత వే కదియు గౌతము సన్ముని నుజ్జ్వలత్తపో 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ధనుని సురాసు రాజితు నుదష్టుత గాత్రుని వహ్ని దీప్తునిన్‌ 
ఘన కర భాసి తాట్ట కుశుగంజ వరాన్వయ వార్చి చంద్రునిన్‌ 
మునిగణ పూజ్యమాను ఘను బుణ్య చరిత్రు విలోల చిత్తు(డై 


కని వివర్ణ వదన ఘన తాప తప్తుండా 
యె సురవిభుండు మునివరేంద్రు. డంత 
గని సహస్రనేత్రు ముని వేషధరు దుష్ట 
వృత్తుం గినిసి సుగుణవృత్తుం డనియె 


నాదు రూప మూనియీ దుష్ట కార్యము 
సేసి తీవు దుష్ట! సేయ రాని 

కృత్యము నిట గాన వృత్తహీన! యఫలు, 
డౌదు వీవు సుర గణాధినాథ! 


పలికిన తత్‌క్షణ మివ్విధిం 

బలుకులు ముని సత్తముండు వాసవున కహో 
యిల రాల వృషణములు క 

న్నులు వేయి కల సురపతి కనూహ్యముగ వడిన్‌ 


ముని యా శక్రు శపించి శాప మొస(గెం బూర్లేందు బింబాస్యకున్‌ 


వనితాహల్యకు స్వీయ దారకును వే వర్షంబు లుండంగ ని 
త్య నిరాహారము వాయు భక్షణమునం దాపమ్మునన్‌ భస్మ శా 
యినియై యాశ్రమ మందు గన్పడక తా నెవ్వారి కంచుం గటా 


ఎన్నండీ వనమున కినకుల రాముం డ 
జేయు. డరుగుదెంచు. జిగురు. బోడి! 
నాండు శుచివి యై తనరుదువు దుర్వృత్త! 
వేల వేల యేండ్లు క్రాల నట్లు 


అబల! యాతని కిడ నాతిథ్య మింపుగ 
మూరి లోభ మోహము లణగంగ 

స్వీయ దేహ మూని చేరుదు నన్నింక 
ముదము వడసి చిత్తమున భృశమ్ము 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


కం. పలికి ముని యిట్లు వేగమ 
కలుష చరితం గాంచి యంత గౌతము౦ డా శీ 
తల నగము సిద్ద చారణ 
కుల సేవిత మేంగి చేసె ఘోరపు. దపమున్‌ 28. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది యెనిమిదవ 


సరము. 
౧ 


బాలకాండము 


సర్గము 49. 


ఇంద్రునకు మేష వృషణములను గూర్చుట, యహల్యా శాపవిమోచనము, గౌతముడు దారతోం 
గూడి రామలక్ష్మణులను సత్కరించుట. 


కం. అవృషణుండు కాంగం బరిత 
ప్త వాసవుండు దేవ సిద్ధ వర గంధర్వ 
ప్రవర సుచారణ యుత ముం 
డ వహ్నితోం బలికె నలమట సెలంగ మదినిన్‌ 1. 


ఆ.వె. దేవ కార్య మడరి యీ వని గౌతమ 
ముని తపంపు విఘ్నము దగ జేసి 
తిం గినియంగ జేసి తీవ్రముగ మహాత్ము 
నిపుడు సంతసమ్ము నీయ మీకు 2. 


తే.గీ. నే నయితి నక్కట వృషణ హీనునిగను 
భర్త వర్ణిత యయ్యె నీ భామ యిపుడు 
శాప మీయంగ నడరి రోషమ్ము నూని 
యపహరించితి వేగ మా యనఘు తపము 3. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


అమర సాహాయ్యుని కమర నంచితంపు 
టండకోశము లింపుగ నఖిల సురులు 


చారణులు మునులును జేయ సముచితముగ 


నుద్యమింప నర్హులు గారె హృద్యముగను 


వాసవుని శతక్రతువుని వాక్కు లాల 
కించి దేవత లెల్లరు నింపుగను మ 
రుద్గణములతో నా యనలుండు ముందు 
నుండ. బితృదేవులను జేరి యుచిత రీతి 


పల్కి రిట్లు మేష వరము సవృషణ మి 
ది యఫలుండు నయ్యె దేవపతియె 
మేష ముష్కములను మీరు దేవ పతికి 
గూర్చు. డంచు వారు కోరి రంత 


అఫల మైన మేష మందించు( గడు తుష్టి 
మీకు నారగింప మేదినీ జ 

ను లొసగుదురు వీని నిల నంచితమ్ముగ 
హర్ష మడర(గ హృదయమ్ము లందు 


అగ్నిమాటలు వినినంత నా పితరులు 
శక్రున కిడిరి పెకలించి చక్క తగరు 
నండకము లంత శీఘ్రమ యద్భుతముగ 
సంతసింప నమరు లల్ల శక్రు( గూడి 


నాటి నుండి కాకుత్ళే! యనవరతమ్ము 
బీజ హీన మేషమ్ముల నోజ దింద్రు 
పితరు లెల్ల కలసి యాయ బిజములు పు 
రందరునకు నా రీతి గౌరవము సెలంగ 


గౌతము తపు ప్రభావము 


చేత నజ వృషణుం డకట శచీపతి యయ్యెన్‌ 


10. 


తే.గీ. 


తే.గీ. 


వీత నిజ బీజు( డింద్రుం 
డాతత బలవిక్రముండు నాదిత్యుండే 


రమ్ము రామ! పుణ్యుని యాశ్రమమ్ము. గాంచ 
నిట మహాతేజ! తరియింప నీ యహల్య 

ను సతి దేవరూపిణిని వినుత మహా త 

పః పునీతను గాకుత్సు! భద్రముగను 


విని తగ నా విశ్వామి 

త్రుని వచనము లెల్ల ముని వరుండు ముం దలరం 
గ ననుజుండు లక్ష్మణునితో, 

జనె రాముండు ప్రీతి. బర్జశాలకు నంతన్‌ 


అడుగిడి కాంచె దాశరథి యాశ్రమ మందు నహల్య వ్యోమ భా 
గుడు గణ కాంతి తుల్యం బ్రజ కుర్వి నగోచర మౌనికుల్య నా 
పడతిని దీప్త కల్య రవిభాసన తుల్యను ధాతృమాయనున్‌ 
బడబ ధవానుకూల్య దుహినస్థిత సాభ్ర సుధాంశు తుల్యనున్‌ 


దుర్నిరీక్ష యయ్యె నహల్య పర్ణశాల 
యందు ముల్లోకములకు మహర్షి గౌత 
ముని వచనముల దర్శనము రఘు రాము 
నిది కలుగు నంత వజకు సునిశ్చయముగ 


శాపాంతము చేరువ కా 

నా పార్ధ కుమారు లంత నట చేరంగం 
జూపులకు గోచర మయిన 

నా పడతికి మ్రొక్కి రిద్ద అప్పుడు భక్తిన్‌ 


తలంచి పతి గౌతము వచన 
ములను బలికి స్వాగతము సముచితం బర్జ్య 
మ్ములు పాద్యము లాతిథ్య 


మ్ముల నీయ సతి రఘువరు(డు ముదమున కొనియెన్‌ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. పుష్ప వర్షము కురిసె విపులముగాం జె 
లంగె దేవదుందుభులు వెలింగె నప్స 
రసల నాట్యమ్ము గంధర్వ రమ్య సంఘ 
మలరె నింపుగ విలసిల్ల హర్ష మచట 


ఆ.వె. పల్కి రెల్ల రంత బాగు బాగని ప్రీతి 
సతి నహల్య, గాంచి నుతుల ముంచి 
రి పతి వశగ నుచిత రీతి. దపో బల 
శుద్ధ తన్వి వినుత బుద్ది నడరి 


కం. తగ బూజించి రఘూత్తము 
ని గౌతముండు తాపసుండు నిజ దార యుత 
మ్ముగ ఘన తేజుండు తపం 
బు గరిమ నొనరింప( జాగె ముద మేపారన్‌ 


కం. రాముండు సుపూజ నంది మ 
హా ముని గౌతముడు సేయ నంచిత రీతిన్‌ 
నీమముల నెంచి ప్రీతిని 
నా మిథిలా నగరమునకు నలరుచు నరిగెన్‌ 


17. 


18. 


19. 


20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నలువది తొమ్మిదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 50. 


రామలక్ష్మణులు విశ్వామిత్రుని మునులను గూడి జనకుని యజ్ఞ వాటమును జేరుట, 
రాఘవులను జనకునకు( బరిచయము చేయుట. 


కం. ముని విశ్వామిత్రుని నిడి 


మునుముం దీశాన్య దిశకు బూర్లోత్సాహ 
మ్మున నేగి యజ్ఞవాట 

Gp 
మ్మును రాముడు లక్ష్మణుండు పొలసిరి ప్రీతిన్‌ 


మునిశారూలునితో' దా 

ననియ సలక్కణు(డు రాము డానందమునన్‌ 
జనకుని మహాత్ముని వరస 

వనపు సమృద్ధి విలసిల్లె బాగుగ నిచటన్‌ 


వేల కొలంది బ్రాహ్మణులు భిన్న విభిన్న విదేశ వాసులే 
మేలుగ జేరి రిచ్చటను మింతు రధీతిని నిత్య మెంచంగం 

జాల చెలంగు వాటికలు చక్క+గ నిచ్చట నూజు బండ్లలో+ 
దేలెను వస్తుసంచయము తెల్పు,డి యెల్లర ముండ౦ జోటునున్‌ 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


విని రాముని వచనమ్ములు 

ముని విశ్వామిత్రుడు జలము విరివిగా నుం 
డిన యేకాంతపు( జోటును 

గని యంచె వసింపగా సుఖమ్ముగ నంతన్‌ 


కౌశికుని రాక విని జనక నృపతీంద్రు( 

డతి రయమునః బురోహితుః డధ్యయన ర 
తుని శతానందు( దోడ్కొని ముని వరేణ్యు 
న కెదురే/గె వినయము దనరగ భక్తి 


బుత్విజులు మహాత్ములు గొని యలమి నర 
ములను సత్వరము సమంత్రము లొసంగంగ 
ధర్మయుతముగ నధ్వర కర్మరతుండు 


తగ గ్రహించె విశ్వామిత్ర తాపసుండు 


నృపతి మహాత్ముని జనకుని 

సుపూజల గ్రహించి యా వసుమతీశునిం దా 
నపుడు కుశలమ్ము నిక జ 

న్నపు శుభ చరితమ్ము నంత నయముగ నడిగెన్‌ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


మునుల నొజ్జల ని మూరి పురోహితు 
లను యథా నయమ్ముగ నడుగం గుశ 
లమ్ము మునివరుండు రహిం జేరి రెల్ల ర 
చటకు సంయమీంద్రు సరస కడరి 


అంత రాజు కృతాంజలు( డై మునీంద్రు 
గాంచి పలికె నిట్లు మునిపుంగవులం గూడి 
దేవ యాసీను డవు కమ్ము దివ్యమైన 
యీ వరాసనమ్మున నంచు నెడంద వొంగ 


ఆసీను డయ్యె గౌశికుం 

డాసనమున గురువు లింక నధ్వర్యులతో 
నా సామాత్యుండు నృపతియు 

నాసీనుం డయ్యెం బ్రీతి నా సమయమునన్‌ 


అంద అప్పుడు గూర్చుండ నరసి రాజు 
సముచితమ్ముగ నంతట సంయమీంద్రు( 
గౌశికునిం గాంచి పల్కె వాక్యమ్ములు వచ 
నజ్ఞుం డివ్విధి నెడంద నానంద మడర 


నేడు చేసిరి సురలాల్ల గూడి నాదు 

యజ్ల సుసమృది సఫలమ్ము విజ్ల్ఞ! నిజము 
Gp wm వో 

నేండు మీ రాక సేకూర్చె నెమ్మి నాకు 

యజ్ఞ ఫలము సత్వరముగ నార్య నిజము 


ధన్యుండ నయితి మిమ్మిటం దాపసేంద్ర! 

కాంచి నాదు సవన వాటికను భృశము న 
నుగ్రహమ్ము. బడసితి నేను ముని సంచ 
యమ్ము తోడ మీ రడుగిడ సమ్మదమున 


సంయమీంద్ర దేవ! జన్నపు(బండ్రెం డ 
హముల శేష మున్న దంచు నంద్రు 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


విదులు సంతసమున( బిదప భాగార్థ్భము 
రాగం జూడ నగు సుర వరుల నిట 


అని ముని శార్దూలునితో 

జనకుండు హర్షమునం దిర్గి సంయమి వరుతో 
ననియెం బ్రాంజలి నివ్విధి 

వినతు లొనర్చి నృపవరుండు వినయము దోంపన్‌ 


ముని చంద్రా యగు నీకు భద్రము ఘనుల్‌ పుత్రుల్‌ సురాభుల్‌ సుమీ 


ఘన శౌర్యమ్మున హస్తి సింహ గమనుల్‌ గాంచంగ శార్దూల ధు 
ర్య నిభుల్‌ వీరులు పద్మపత్ర నయనుల్‌ రమ్యాశ్వినీ పుత్ర తు 
ల్య ని జాకారులు ఖడ్గ తూణ గుణి విఖ్యా తావతంసద్యుతుల్‌ 


యౌవను లిర్వు రిచ్చటకు నా దివి నుండి యథేచ్చ వచ్చిరా 
పావన నిర్ణ రేంద్రులు నపార కుతూహల చిత్తులై యనన్‌ 
భావన మాత్మ నేర్పడ6గ బాద చరత్వ విలాస లోలులై 
యీ వన వీథి నేల యరుదెంచిరి యెవ్వరు వీరు చెప్పరే 


పోలు చొకండు నొక్కనిని మూర్తిని జేష్టల నింగితమ్ములన్‌ 

మే లగు నాయుధమ్ములను మీటి వహించుచు ధైర్యవంతు లీ 
నేల నలంకరించిరి వినీల నభో గత సూర్యచంద్రులం 

బోలుచు గాక పక్ష ధర మూర్తులు వీరుల నెంతు నేర6గన్‌ 


విని జనకు నుడులను దశర 

థ నందను లని యెజిగించె దద్దయు ప్రీతిన్‌ 
వినిపించె మహాత్మున కా 

ముని సిద్ధాశ్రమ నివాసము నసుర వధయున్‌ 


దర్శనము విశాలుని మణి దర్శనమ్ము 
సతి యహల్యది గౌతమ సంయమీంద్ర 
దర్శనము చూడ నిచ్చ సద్ధనువుః దెలిపి 
యూరకుండె విశ్వామిత్రు డుచిత రీతి 


20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేంబదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 51. 
౧ 


గౌతమ నందనుండు శతానందుడు రామునకు విశ్వామిత్ర బ్రహ్మర్షి చరిత్రమును వివరించుట. 


మ. వశి రోమాంచితు. డయ్యెం దా వినగ విశ్వామిత్ర వాక్యమ్ము లె 


ల్ల శతానందుండు సత్తపో బల మహాప్రాశస్త్య 


డే శమాక్రో ధన గౌతమాత్మజుండు సూర్యామ్నాయ కాకుత్సు. గాం 
థ 


విభ్రాజితుం 
చి శశాంకానను విస్మయమ్ము వడసెం జిత్రమ్ముగా నచ్చటన్‌ 


కం. కని రామలక్ష్మణు లిరువు 
రను గూర్చుండ సుఖముగ నరశ్రేష్టు లటన్‌ 
ముని విశ్వామిత్రుం గని 
యనియె శతానందు+ డిట్టు లాశ్చర్యముగన్‌ 


కం. చూపితివే ముని పుంగవ 
కాప తనూజునకు నాదు జననిని సుమహా 
తాపసిని యశస్విని నిజ 
తాపము తీరగ గృశతర తన్విన్‌ ధన్యన్‌ 


కం. కొలిచినదే రాఘవుని న 
ఖిల జన పూజార్హుని వరకీర్తన నిచయ 
మ్ముల నా జననీమణి సద 
మల చిత్తత సంయమీంద్ర! మణి వన్యములన్‌ 


కం. తెలిపితివే మునివర ము 
న్నల జరిగిన దెల్ల నట మదంబకు నకటా 


కం. 


కం. 


ఆ.వె. 


బలరిపు. దొనరించిన య 
క్కలుషపు( గృత్యమ్ము గూర్చి కౌశిక! కరుణన్‌ 


కలసినదే భద్రమ్మగు 

నిల నీకు నిజ జనని గురు నినవంశజు ని 
ర్మల దర్శనమ్ము వడసి వి 

మలాత్మ యింపుగ మునిజన మాన్యవరేణ్యా! 


పడసెనె రాము,డు కౌశిక! 

యడరుచు నా తండ్రి పూజ లానందమునం 
బడసెనె జనకుండు రాముం 

డడరి యొనర్చంగం బూజ లపుడు ముదమునన్‌ 


ఒనరిచెనే శాంత మదిని 


ముని పుంగవ! రఘువరుండు మురియుచు. దగ నా 


జనకుండు రాగ నచటకు 
వినయాన్విత వందనములు విశ్వామిత్రా! 


అన విని విశ్వామిత్రు డ 

నెను వాక్యజ్ఞుడు కడింది నెమ్మి శతానం 
దుని వాక్య కోవిదు నరసి 

మినుకులు ప్రత్యుత్తరముగ మేటి గురుండే 


ఏది యేని విడువ లేదు మునిశ్రేస్ట 
చేయః దగిన దెల్ల జేసితి నట 

మునిని గూడె పత్ని ముదమార భార్గవ 
రేణుకలు కలసిన రీతి చెలంగి 


ముని విశ్వామిత్రు మినుకు 
లనా శతానందుండు విని రాముని వీక్షిం 
చి నయముగ మహా తేజుం 
డనెనీ విధి భాషణముల నాదర మలరన్‌ 


10. 


11. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


స్వాగతమ్ము పురుష శార్దూల! రాఘవ! 
నీకు వచ్చి తీవు నెమ్మి నజితు 
మునివరేణ్యునిం దపోధను ముందుంచి 
యిట కదృష్ట మనంగ నెంతు నెడంద 


నీ వెటి(గితె విశ్వామిత్రుని నతులప్ర 
భా విలసితు బ్రహ్మర్షిని బరమ గతియు 
యెల్లర కనూహ్య కర్ముని నిద్ధ తపపు 
బలము చేతను తేజస్విం బార్ధ తనయ! 


అన్యుః దొకండు లేడు ధన్యతరుండు నిన్ను 
మించి గొప్ప తపము మించి చేసి 
న మునిపుంగవు వలన ఘన రక్షితుండవు 
కౌళికు వలన భువిం గాంచ రామ! 


కుశికాత్మజుని తపశ్ళ 

క్తి శుభ చరిత్రంబు నెల్ల గీర్తింతు. దగన్‌ 
దశరథ నందన! వినుమా 

విశదమ్ముగ నే నుడువంగం బ్రీతిన్‌ రామా! 


చిరకాలము నేల నితడు 

ధరాతల మరిందమను(డు ధర్మజ్ఞుడు ధ 
ర్మ రతుండు బ్రజా హితమ్ము నొ 

నరించుచుం జదువరియై యినకుల వరేణ్యా! 


కలడు ప్రజాపతి తనయుం 

డిలం గుశ నామ ధరణీ పతీంద్రు డతనికిన్‌ 
బలవంతు(డు ధార్మికుండుం 

గుల వర్ధన నందనుండు కుశనాభుండే 


గాధి యన విశ్రుతుం డైన ఘనుండు నంద 
నుండు కుశనాభునకు గుణమండితుండు 
నతని సుతుండు విశ్వామిత్రుం డతి తపో ధ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


నుండు నృవరుండు నలఘు తేజుండు రామ! 


విశ్వామిత్రుం డేలెను 

విశ్వంభర ధర్మ యుతము విఖ్యాతి బ్రజా 
విశ్వాసము సూజి కొనుచు 

శాశ్వత చిరకాల రాజ్య సౌఖ్యము లలరన్‌ 


సైన్యము సమకటి తగ రాజన్యు డ్‌ క్క 

= ల 

దివసమున మహా తేజుండు తేజ మలర 

నొక్క యక్షాహిణీ సేన యుండ బరివృ 

త మయి విహరించె ధరణి నుత్సాహమునను 


తిరిగి తిరిగి వరుస బురములు రాష్ట్రము 
లేటులు గిరులు పృథివీశు. డాశ్ర 

మములు తుదకు జేరె మహితంపు టాశ్రమ 
మొక్కటి నట నుండ నక్కజముగ 


నరనాథుండు వసిష్థు నాశ్రమము నానా వృక్ష నానా మృగ 
స్తిర సంవాస సుశోభితమ్ము విలసద్దే వాసురవ్రాత కి 
న్నర గంధర్వ ససిద్ద చారణ వితానప్రార్ధ నానీక సు 

య థ 


స్వర సువ్యాప్తముం బక్షి సంఘ హరిణచ్భాయా ప్రదీప్తమ్మునున్‌ 


వర దేవర్షి గణార్చితమ్ము సుమహా బ్రహ్మర్షి దివ్యాంగ భా 
9 oq 
సుర దేశమ్ము, దపో రతద్విజ గణాక్షోభ్యమ్ము నీరాశ నా 
పర వాయ్వన్న కృశచ్చ దాశన మహా వన్యాశ నామ్నాయమున్‌ 
వర వైఖానస వాలఖిల్య గణ సంవాసమ్ము( గాంచెం దమిన్‌ 


దాంతు లగ్నికల్పులు మహత్తర మన్‌ వి 
రాజితులు గత రోషులు నా జితేంద్రి 
యులు నిరంతరం బుండంగ నెలమి నచట 
నట్టి పుణ్యాశ్రమము గాంచె నలర మనము 


యి నపరంపు బ్రహ 0 
కనియె నపరంపు బ్రహ్మ లోకమ్మనంగ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


వెల్లెడు వసిష్టుని మఠము వీరవరుండు 
బల్లిదుండు విశ్వామిత్ర పార్థివుండు 
దుర్ణయశ్రేషస్టుండు మది సంతోష మడర 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేంబది యొకటవ సర్గము. 


బాలకాండము 


సర్గము 52. 


విశ్వామిత్రునకు స్వాగతము పలికి బ్రహ్మర్షి వసిష్టుండు రాజునకు ససైన్య మాతిథ్య మిచ్చుటకు 
నిర్ణయించి శబలిని( గామధేనువును సంభారములను సమకూర్చుటకు నాదేశించుట. 


కం. కని తాప సోత్తము వసి 
ష్టుని విశ్వామిత్రుండు బలి సుక్షత్రియు( డా 
ననము వికసింప బ్రీతిని 
వినయాన్న్వితు( డయి నతు లిడె వీరుం డంతన్‌ 1. 


ఆ.వె. స్వాగతమ్ము పలికి సంయమీంద్రుండు వసి 
ష్టుండు రాజ సత్తముండు కొళి 
కునకు నాసనమ్ము కూర్మి నాదేశించె 
భగవ దాభుం డడరి బ్రాహ్మణుండు 2. 


ఆ.వె. వెలయ నాసనమున నలరి విశ్వామిత్రు( 
డు తగినట్టి రీతి వితత సఫల 
మూలముల నొసంగె మునివర శ్రేష్టుండు 
గౌరవమ్ము తోడ నారగింప 3. 


ఆ.వె. తా గ్రహించి పూజ దాపసోత్తము. డీయ 
రాజ సత్తముండు నోజ నడుగ 4. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నగ్నిహోత్ర శిష్య యజ తపస్తరు కుశ 
లముల సర్వము కుశల మనియ ముని 


కని విశ్వామిత్రు సుఖము 

గ నాసనమున వరజపి నికాయ శ్రేష్టుం 
డు నలువ పట్టి వసిష్టుండు 

ఘన తాపసి యంత నడిగెం గౌశికు నిట్లున్‌ 


క్షేమమె నరేంద్ర! పాలింతువే మహి నల 
రంగం బ్రజలు సధర్మము రాజ నీతి 

దలంచి ధార్మిక! నిత్యము దయ నరయుదె 
భృత్యు లెల్లరను వశులె పేర్మి నీకు 


రిపు నిషూదన! తవ రిపు వర్గము జయించి 
తె బల కోశ సఖులు నెల్ల రింక 

నీవుం బుత్ర పౌత్ర నిచయమ్ము క్షేమంబె 
యంచుం బార్జివేంద్రు నడుగం బ్రితి 


అంతట గుశలము మునీంద్ర యని వచించె 
వినయమునను విశ్వామిత్రుండు నగ వలర 
నొండొరులు చిరకాలము యుక్త రీతిం 


జలిపి భాషణములు ప్రీతి నలరి రంత 


నగుచుం దుదను వసిష్టుండు 

భగవంతుండు రఘువరేణ్య! పన్నుగ మధురం 
బగు వచనమ్ములు భద్ర 

మ్ముగ విశ్వామిత్రు తోడ ముదముగం బలికెన్‌ 


ఎంచితి నాతిథ్యము నే 

నంచితముగ వీర్యవర్య! యర్హ విధముగన్‌ 
మించ రుచుల నీకును బల 
సంచయమున కీయ నీదు సమ్మతి నిమ్మా 


10. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


పర మాతిథి వీ విచటంది 
విరి చేయం దగును బూజ విశ్వామిత్రా! 
సురుచిరము సేయ కార్య మ 


లరి నేను గ్రహించు టొప్పు రాజవరేణ్యా! 


పలుక వసిష్టుం డివ్విధి 

విలసిల్ల ముఖ కమలమ్ము విశ్వామిత్రుం 
డలరుచు( బ్రియమార నపుడు 

పలికె నొనర్చితివి దేవ! పన్నుగ నంచున్‌ 


ఫలములు మూల సంచయము పాద్యము నాచమ నీయ మిచ్చి మా 
కలరుచు నాశ్రమ స్థితము లంచితపున్‌ నిజ దర్శనాది పూ 

జ లిడితి రర్హ రీతి నిట సంయమి పుంగవ! మీకు వందన 

మ్ములు నను స్నే హభావమున ముద్దుగ గాంచు,డి పోయి వచ్చెదన్‌ 


ఇట్టు లనిన నరవరేంద్రుని వచనము 
లాలకించి ముని మహాత్ము(డాగ 

క మజి మజి యడిగెను గౌశికు నాతిథ్య 
మలరి సమ్మతింపు మంచు రామ! 


మంచిది యనె గాధేయుం 

డెంచి వసిష్టు వచనముల నెల్ల ననియె మీ 

రెంచిన యట్టి విధమ్ముగ 

నంచితముగ నగు మునీంద్ర! యంచు ముదమునన్‌ 


ముదము నంది మహాత్ముండు మునుల నుత్త 

మ తముడు వసిష్టు. డలఘు( డమలమతి యెల 
మిం బిలిచె నపుడు కల్మాషిని( బరమంపు 

గోవు నా కామధేనువు దేవ సముడు 


రమ్ము రమ్ము శబల వచనమ్ము లాల 
కింపు సబలము రాజున కేను ప్రీతి 
నీయ సత్కార మెంచితి నింపు గొలుపు 


భోజ నాదుల సమకూర్చు పుణ్యచరిత! 


తే.గీ. ఎవ్వ రెవ్వరి కేమేమి యిష్ట మగున 
వాని నెల్ల దత్‌క్షణమ యవారితముగ 
షడ్రసోపేతములను నొసంగ వలయు 
నా కొటికు సమస్తముల ననాయసమ్ము 18. 


తే.గీ. సరస విమల పానీయ చోష్య వరలేహ్య 
భక్ష్య భోజ్య సంచయము లపారముగను 
సకల వస్తు నికాయము సమ్మ తముగ 
శబల! రయమునం బుట్టించు ప్రబల మహిమ 19, 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేంబది రెండవ సర్గము. 


బాలకాండము 


సర్గము 53. 


ససైన్యము విశ్వామిత్రునకు కామధేనువు విందు సమకూర్చుట, గో మహిమకు మెచ్చి వసిష్టునిం 
గామధేనువు నిమ్మని విశ్వామిత్రుండు వేండ బ్రహ్మర్షి నిరాకరించుట. 


కం. అన నరిసూదన! యివ్విధి 
మునీశుండు వసిష్టుండు విని మూరి శబల కో 
రిన వెల్లం గూర్చెను గో 
రిన వారికి వా రడిగిన రీతి రయమునన్‌ 1. 


ఆ.వె. చెటికు ముక్క లింక( జేరుళ్లు తేనియ 
లు మటి పానకమ్ము లమర భక్ష్య 
ములు మహత్తరములు మూర మైరేయము 2. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


లలరెం బాత్ర లందు నంచితముగ 


ధవళో ష్లావిర భాన్నరాసులు మహాధాత్రీ ధరాభమ్ములున్‌ 


నవ మృష్టాన్నము లిద్ధ సూపములు సన్నద్ధేద్ధ దధ్యంబుధుల్‌ 
వివి ధానేక రసోత్తమమ్ములును హృద్వేద్యమ్ములౌ షడ్రుచుల్‌ 


ఛవిమద్దౌడ విశేష భక్ష్య తతి సంసర్గంపు( బాత్రాళియున్‌ 


సర్వము విలసిల్ల నపుడు సంయమి వరు 
డా వసిష్థ్రు( డీయంగం దృష్తి నంది రెల్ల 
జనులు గాధేయుని మహిత సైన్య మందు 
సంతసించిరి రాఘవ! స్వాంతములను 


అంతిపురపు( బూంబోడుల నవని సురుల 
నిజ పురోహితులను గూడి నెమ్మి నొంది 
రాజమౌని విశ్వామిత్రు( డా జనపతి 
వొందెం బుష్టి తనివి విందు నంది యట్లు 


సచివ సామాత్య నిజభృత్య సహిత మవని 
విభుండు పూజింపంబడి యట్లు విరియ హర్ష 
మంతరంగ మందు వసిష్టు నరసి బ్రహ్మ 
బుషినిం బలికె విశ్వామిత్రుం డిట్లు రామ 


గౌరవింపం బడితి గౌరవార్హముగను 
దేవ! చేయ మీరు దివ్యముగను 

వాక్య కోవిదులరు వాక్య మొక్కటి విన్న 
వింతు నేను దాని వినుండు ప్రీతి 


శబల నిండు గో శత సహస్రముల నిత్తు 
దేవ! దీనికి మారుగ ధీ వరేణ్య! 

రత్న మిది రత్న హరుం డగు రాజు భువిని 
శబల నీయ ధర్మ మగును సత్య మెంచ 


అన ధరణీధవుండు కుశికాత్మజు( డట్లు వసిష్టుం డంతం బ 


ల్కెను వచనమ్ము లిట్టులు విరించి నికాశు(డు ధర్మయుక్తముల్‌ 
దనరి యొసంగ గోవుల శతమ్ములు నింక సహస్ర కోటులున్‌ 
ఘన కలధాత రాసులును గామదుహమ్ము నసంగ భూవరా! 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


సజ్జనునకుం గీర్తి సదృశముగ శబల 
శాశ్వతమ్ము నాకు సమ్మదముగ 

నిమ్మహి రిపుదమన! యెమ్మెయి నా చెంత 
వీడ రానిది పృథివీధవుండ! 


ఇదియ యాధారము నరవరేంద్ర నాదు 
హవ్య కవ్యములకు+ బ్రాణ యాత్ర కింక 
నగ్నిహోత్ర హోమములకు నర్పణముల 
కును శబలం గామధేనువు( గోరం దగదు 


చను నిది స్వాహాకార 

మునకు వషట్కారమునకు భూపా! విద్యా 
ది నిచయముల కాధారము 

గను సకలమునకు నరేంద్ర కన నిశ్శంకన్‌ 


నిక్క మెంచ సర్వస్వము చక్కగ నిది 
నాకు రాజన్య! తుష్టిని నాకు నొసంగు 
నిత్యము కలవు హేతువు లత్యధికము 
లియం జాల నీ శబలను వేయు నేల 


అన బ్రహ్మర్షి వసిష్టుడు 

విని విశ్వామిత్రుడు ముఖ విజ్ఞుం డనియిన్‌ 
మినుకుల నతి సంరంభ 

మ్మున రాజ వరేణ్యు డంతం బ్రోత్సాహముగన్‌ 


పసిడి మొలనూలు మెడనూలు వంకియ లల 
రంగం దిరుగాడు నేనుంగులను మునీంద్ర! 
యిత్తు(బదునాల్లు వేలను మొత్తములను 
సత్వరమ్ముగ నిక నైన శబల నిమ్ము 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


పుత్తడి యరదమ్ములు కట్ట నుత్తమములు 
తెల్లనివి గుజ్జములు నాల్లు కళ్లెములును 
బర(గం జిరుగంట లెనిమిది వంద లిత్తు 
సత్వరమ్ముగ నింక నైన శబల నిమ్ము 


మంచి తెగంబలు నేలల నంచితముగ, 

బుట్టి నటి దిటవు గుఖములను బదు న 
ల ల అ 

కండు వేల నిత్తు మునీంద్ర! మండితముగ 

సత్వరమ్ముగ నిక నైన శబల నిమ్ము 


రంగు రంగుల గోవులు రంజిలంగ 
యౌవనమ్మున మిక్కిలి యంద మొలుక 
నొక్క కోటి నొసంగుదు నక్కజముగ 
సత్వరమ్ముగ నిక నైన శబల నిమ్ము 


వేండి నన్ని రత్నమ్ములు వేండి నంత 
పైండి నైన నిప్పట్టున వార కిత్తు 
మునివరేణ్య! సర్వంబును బుణ్యపురుష! 
సత్వరమ్ముగ నిక నైన శబల నిమ్ము 


విని విశ్వామిత్రు గిరలు 

మను జాధీశా! తగ వినుమా నే నెబ్బం 
గిని నైనను నీ కీంజా 

లనని వసిష్టుండు వలికె రఘుకుల వర్యా! 


ఇదియె నాదు రత్న మిదియె నాదు ధనము 
సర్వ మిదియె నాకు శంక యేల 

నాదు జీవితమ్ము నరనాథ! యించంగ 
నిదియె చుమ్ము బ్రతుక బదిలముగను 


సవనములు దర్శ పూర్ణమాసమ్ము లింక 
నపర దక్షిణ సహితంపు యాగములను 


20. 


21. 


22. 


నా కగు నిదియె రాజన్య! వీళం. జేయ 
బెక్కు కర్మము లందును దిక్కు సుమ్ము 


కం. మూల మిదియ సందేహం 
బేల సకల కార్యములకు నెంచంగ నా కీ, 
జాల నిలం గామధేనువు 
నేల వదరం బెక్కు మాట లివ్విధి నధిపా 23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేంబది మూడవ సర్గము. 


బాలకాండము 


సర్గము 54. 


విశ్వామిత్రుడు కామధేనువును బలమున గొనిపోవుచుండ వసిష్టు ననుమతి శబల సైన్యమును 
సృష్టించి కౌశికుని సైన్యమును బరిమార్చుట. 


కం. మునివరుండు వసిష్టుండు శబ 
లను దన కీకున్నం గనలి రాజవరుం డే 
మని యందుం గామధేనువు( 
గని బల్మినిం గొని తరలను గాకుత్స! వడిన్‌ 1. 


కం. అపహృతము కా మహాత్ముని 
నృపు విశ్వామిత్రు చేత నిర్వేదమునం 
దపియించి శబల రాఘవ! 


విపరీతమ్ముగ౦ దల,ంచెను వేదన నిట్లున్‌ 2. 


ఆ.వె. దీన నైతి దుఃఖ మూనితి నక్కట 3. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


యేల విడిచె నన్ను నీ ముని వరు 
డదయని మహాత్ము. డజ సన్నిభుండు వసి 
ష్టుండు రాజభటులు చూఅకొనంగ 


భావితాత్ము. డేల నీ వసిష్టుడు నన్ను 
విడిచె నెట్టి తప్పు కడంగితి నని 

యిష్ట నేను భక్త నిట్టి యమాయకః 
దాపసుండు పరమ ధార్మికుండు 


మదిని దలంచి యివ్విధము మాత కడుంగడు నిశ్వసించి యా 
పదిలపు రాజసైన్యమును బక్కకు+ ద్రోసి బలమ్ము మీఅణా. 
బొదివెను బర్వు లెత్తుచు విమోచనయై వడి మౌనిపుంగవుం 
బదయుగ మూల మందు. దమి భద్రముగాం బడె శత్రుసూదనా! 


శబల మూల్లుచు నేడ్చుచు సంయమి వరు 
చెంత నిలిచి పలికె నిట్లు వంత తోడ 

మేఘ దుందుభి రవముల మించు కంఠ 
నిస్వన మడరంగ నపుడు నీరజాక్ష! 


నే నేల విడువ బడితి నృ 

పానీకమ్ము గొని పోవ నన్యాయముగా 

నో నలినజ పుత్రా! దే 

వా! నీ సముఖమ్ము నుండి యకటా చెపుండీ 


అని పలికిన విని శోకా 

ర్తను నిజ సోదరి యనంగ దపియించెడు దా 
నినిం గని బ్రహ్మర్షి వచిం 

చె నిట్టు లాదర మడర నుచిత వచనమ్ముల్‌ 


శబలా నే నిను వీడ లేదు కన దోషం బింత నీయందు. జూ 

సబలుం డా సుమహద్భలుండు గొనెనే సమ్రాట్టు గర్వాంధు.డై 
యబలుండం బ్రియ నేను దుల్యుండను గా నా భూపకున్‌ క్షత్రియుం 
డ బలుం డీధర తిర్గి తా నచలకీ లాధీశుండై నిల్చెనే 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


అరయు మీవు పూర్ణ మక్షౌహిణీ సేన 
హస్తి వాజి రథ సమావృతమ్ము 

ధ్వజ విరాజితమ్ము దాన నతండు బల 
వత్తరుండు శబల! పార్ధివుండు 


పలుక వసిష్టుం డీ విధము వాక్యము లత్తజి యాలకించి యా 


వల బదు లిచ్చె వాక్యవిద బ్రహ్మ బుషీంద్రుని* గాంతిమంతుం గాం 


చి లలిత భాషణమ్ములు వచించుచు రాజ బలమ్ము దేవకా 
దిల బలవత్తరం బధిక మీ ద్విజ వర్య బలమ్మ దివ్యమై 


అప్రమేయము నీ బల మా నరేంద్రు 

బలము కన్న మిన్న మునీంద్ర! పరుల కిలదు 
రాసదము నీదు తేజము భాసురమ్ము 

దివ్య పురుష! విశ్వామిత్రు తేజ మెంత 


నన్ను బంచు మహాభాగ మిన్న యైన 
నీదు బ్రహ్మ బలయుతను నెమ్మి యా దు 
రాత్ము దర్ప బలము నెల్ల నాత్మ బలము 
చేత నాశన మ్మొనరింతుశీఘ్రముగను 


రిపుబల నాశకమౌ బల 

మపారముగ నుదృవిల్లు నట్టుల నొనరిం 
పు పదిలముగ నిప్పు డని ము 

నిపతి వసిష్టుం డనియె విని నీరజనయనా! 


ముని పలుకు లాలకించి యబ్బురముగ సృజి 
యించె సురభి తత్‌క్షణము కోపించి పప్ల 
వుల నిజాంభారవమున వందల కొలంది 
చూచుచుండ రాజు బలము సోలె చచ్చి 


కని బల నాశనం బటుల౦ గౌశికు. డాగ్రహ కంపితుండునై 


ఘనతర మైన స్యందనము గ్రక్కున నెక్కి కనుల్‌ విశాల మై 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తనరంగం జంపె బప్లవుల దారుణ శస్తచయమ్ము లేసి య 
జ్ఞన పతి యస్త్ర శస్త్ర సువిశారదు. డుద్ధతి నంత రాఘవా! 


నిర్ణితులను విశ్వామిత్రుని వలన నని 
గాంచి సృష్టించెం బఫ్లవ కాయ మంత; 
దిరిగి శబల శక యవన ధీర వరుల 
వందలును వేల సంఖ్యల: బంతమునను 


శక యవన మిశ్రమమున విశాల భూమి 
యెల్ల నిండె మహా వీరు లెంచ హేమ 
కేసరాభుల( దేజో విలాసవంత 

వీర్య వంతు లకుంరిత ధైర్య వరుల 


పీత వస్త్ర ధరులు భీమాసి పట్టిశ 
ధరులు బలుల చేత దగ్గ మయ్యె 
రాజసైన్య మెల్ల నోజ మండె డనల 


మందు దగ్ధమైన చంద మపుడు 


కని విశ్వామిత్రుం డలిగి 
ఘనాస్త నిచయమ్ము విడిచెం. గాలుని భంగిన్‌ 
ఘన పప్టవ కాంభోజ య 


వన వరు లాకులితు లైరి పరమాస్తములన్‌ 


17. 


18. 


19. 


20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేంబది నాల్గవ సర్గము. 


బాలకాండము 


సర్గము 55. 


కామధేనువు తిరిగి సృజించిన బలముతో విశ్వామిత్రుని సైన్యము హతము కాగ మణీయు 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


నూర్గురు సుతులు దగ్ధము కా(గ విశ్వామిత్రుండు శివుని గూర్చి తపము సేసి దివ్యాస్తములను 


నృవరా! విశ్వామిత్రా 

స్త విమోహితులం గని యటం దాపస వర్యుం 

డు వసిష్టుం డరసియాధే 

నువు యోగ బలమున నింకను సృజింపు మనెన్‌ 


అఅవం బుట్టిరి కామధేను వట దీప్తాంశాభ కాంభోజులుం 
దజచై పుట్టిరి యూధ మందు హను హస్తశ్రేణితో బప్లవుల్‌ 


మజియుం బుట్టిరి గర్భమందు యవనుల్‌ మర్కమ్మునం దతృకుల్‌ 


నెజులన్‌ మ్లేచ్చ కిరాతక వ్రజముతో నిర్బీత హారీతులున్‌ 


వారి చేతను రఘువర! భటుల గూడి 
రథము లశ్వచయము గుంజర వ్రజమ్ము 
నృపవరేణ్య విశ్వామిత్రునివి లయమ్ము 
నందె. దత్‌క్షణంబ సమర మందు వింత 


అమ్మను జేశ్వ రాత్మజులు నారసి నూర్వురు మ్రుగ్గినట్టీ సై 
న్యమ్ము వసిష్థుచేత వివిధాయుధ ధారులు పర్వు లొత్తగా 
నమ్ముని చెంత కత్తటి మహాగ్రహ మూని తపోవరిష్టుండే 
హుమ్మని హుంకరించి వడి నొక్కండ దగ్దులం జేసె వారినిన్‌ 


ఆ వనమం దశ్వ రథ స 
హావృత విక్రమ పదాతు లంత క్షణమునన్‌ 
వావిరి భస్మీకృతు లై 

రా విధము వసిష్టు చేత నాశ్చర్యముగన్‌ 


సమసిన నిజ సుతుల సైన్యమ్ము వీక్షించి 
యమ్మహాయశుండు వమ్ము వోయి 
యుమ్మలికము మీఅం గ్రమ్మ+గ సిగ్గు త 
లంప( జాగె నెడంద రాజవరుండు 


హ్మర్షి వసిష్టుని యాశ్రమము నెల్ల ధ్వంసము సేయ ముని కోపించుట. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


వడి సడలి కనిపించెడు గడలి వోలె 
పన్ను లూడిన యట్టి సర్పమ్ము వోలె 
రాహువు కినిసి పట్టిన రవి యనంగః 
గాంతి హీను డయ్యె నృపతి కౌశికుండు 


మక్క నిజ సుతులు బలము వెక్కసముగ 
టెక్క లూడంగ విలపించు పక్కి వోలె 
నుక్కు దర్ప ముత్సాహమ్ము నొక్క ద్రుటిని 
నూడ నిర్వేదమును రాజు కూడి యుండె 


అంత నొక సుతుని రాజ్యం 

బంతయు.+ బాలింపు మనుచు ననిపి వడి వనో 
పాంతమున కే(గె మది దా 

జింతించి క్షితిపతి నియతి జేయగ తపమున్‌ 


అత. డే(గి హిమాద్రికి సం 

తత కిన్నర నాగ సేవితమ్మునకు నుమా 
పతి సుప్రసాదమునకై 

రతిం జేసె మహాతపమును రాఘవ! నిష్టన్‌ 


కనిపించె. గొంత కాల 

మ్మునకును వృషభధ్వజుండు ముక్కంటి మహా 
త్మునకు మహా వీర్యున కా 

వని విశ్వామిత్రున కట వరదుం డంతన్‌ 


ఏల యీ తప మవనీశ కాక్షింతు వె 
ద్దాని నడుగు మిత్తు దాని నీయ 
భీక్షితమ్ము నంచు బ్రీతి, బలికె నంత 
చంద్రశేఖరుండు శైల ధన్వి 


దేవదేవుం డిట్లు తియ్యంగం బలికిన( 
దాపసుండు నమ్రత నతు లొసంగి 
వినిన యంత గరము ప్రీతి విశ్వామిత్రు( 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


డిట్లు పలికె వాక్కు లీశ్వరుం గని 


తృప్తిలిన, దపమున మహాదేవ! యంగ 

ములు నుపాంగములను మర్మముల సహితము 
నుపనిషత్తు ధనుర్వేద ముచిత రీతి 

నిమ్ము నాకు ననఘ! పార్వతీశ! సదయ 


సురల మునుల రక్కసు లసుర గంధర్వ 
యక్ష గణము లందు నలరు నస్త్ర 

కోటు లెల్ల ననఘ! కూర్మి నా యందు భా 
సిల్లం జేయు మయ్య యుల్ల మలర 


నీదయనా యీ కోరిక 

వే దేవా తీరనిమ్ము వేండంగ నిట్లుం 

దా దగ దథాస్తని చనె మ 

హా దేవుండు గరళకంరు( డక్షరుం డంతన్‌ 


అంతం బొంది విశ్వామిత్రు( డస్త్ర రాజి 
దర్ప మూని భృశమ్ము చిత్తమున నయ్యె 
రాజ బుషియి గర్వాంధుండు రామచంద్ర! 
బల్లిదుండు గాధిపట్టి యప్పట్టు నందు 


పెరిగి బలమ్మునః బున్నమి 

బెరుంగు సముద్రంపు భంగి విశ్వామిత్రుం 
డరసె వసిష్టుని సంయమి 

వరు హతుని విధమ్మెడంద( బార్థివ తనయా! 


ఆశ్రమమున కేగి యడరి విశ్వామిత్రుం 
డస్తములు విడిచిన యంత ముని త 
పోవనమ్ము సర్వము ద్రుటి దగ్ధం బయ్యె 
జూచుచుండ మునులు చోద్యముగను 


భీతి పర్వు లిడిరి యా తపోధను లెల్ల 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


గాంచి మండ వనము గాధి సుతుని 
యనల సన్ని భాస్త ఘన సంచయమ్మున 
సకల దిక్కులకు నశాంతి చెలంగ 


కౌశి కాస్త్ర భీత కాననాంతర మృగ 
పక్షి నిచయ సహిత పరమ శిష్య 
గణము దశదిశలకు( గరము సంభ్రమమున( 
బర్వు లత్తె. గలంగి రుర్వి జనులు 


ఒక్క త్రుటి శూన్య మయ్యెను 

జక్కటి యాశ్రమము వింత శబ్దరహితమై 
చిక్కెం జవుటి నేల పగిది 

నక్కాశికు నస్త్ర మహిమ ననివార్యముగన్‌ 


వలదు భయము భయమ్మది వల దనుచు( ది 


రిగి తిరిగి వసిష్టుండు పల్కి బుషివరుండు 
గాధిపట్టిని నిపుడు భాస్కరుండు మంచు. 
ద్రుంచు నట్టు వధింతును గాంచు. డనియి 


పలికి మణి మహాతేజుం 


డలుక వసిష్టుండు మునివరు లందు ఘనుండు దాం 


బలికెను విశ్వామిత్రుని 
నల గాంచి వచనములు వసు థాధీశునితో 


చిర సమృద్ధాశ్రమమ్మును జేసి తీవు 
నాశనము దుశ్చరితుండవు నాశ మౌదు 
దాన మూఢాత్మ కౌశిక తథ్యముగను 


సంభ్రమమ్ముగ బ్రహ్మర్షి చాటి యిట్లు 


అతి కృద్దు(డై వసిష్టుండు 

గత ధూమ ప్రజ్వలితము కాలాగ్ని యనన్‌ 
నుత పర యమ దండ మనల 

సిత నిజ దండమ్ము నెత్తెజేతం బరమున్‌ 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేంబది యైదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 56. 


విశ్వామిత్రుడు రోషమూని ప్రయోగించిన నానాస్తములు బ్రహ్మర్షి వసిష్టుని బ్రహ్మదండముచే 
శాంతింపంగా కాత్రవ బలము బ్రహ్మ బలమునకు సరితూ(గ దని యిటిీంగి బ్రహ్మత్వము నొంద 
నిశ్చయించుట. 


కం. పలుక వసిష్ట మహా ముని 
బలి విశ్వామిత్రు( డలిగి పర మాగ్నేయా 
స్త లపనములు చదివి పలికె 
నిలు నిలు మని హుంకరించి నిరజనయనా! 1. 


ఆ.వె. బ్రహ్మదండ మెత్తి వర కాలదండ మై 
పరగు దాని కినిసి బ్రహ్మబుషి వ 
సిష్టు( డపుడు తగ బటిష్టంపు( బల్కులు 
పలికె నివ్విధమ్ము పరుషములను 2 


తే.గీ. కత్రి యాధము! నిల్చెద( జక్కంగ నిట 
నెట్టి బల మున్నయది నీకు నటి బలము 
ల ల 
చూపు మింక నేడు నీ శస్త శుష్మ మింక 
దర్ప మడతు గాధికుమార తథ్యముగను 3. 


తే.గీ. క్షత్రియ కులపాంసన! చూడు క్షాత్ర వీర్య 
మెక్కడ మటి బ్రహ్మ బలంబు నెక్కడ యర 
యవలయు నిపుడు నాదు దివ్యంపు బ్రహ్మ 
బలము కౌశిక! చూపుమ పార్ధ బలము 4. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నరవరు నాగ్నే యాస్త్రము 

వరముని దండమున శాంతి, బడసె ననల భీ 
మ రయము తోయమ్మున నన 

వరతం బాజెడు విధంబ బలహీనంబై 


వారుణ మైంద్ర రౌద్రములు బాశుపతమ్ము నుషీక శస్త్రమున్‌ 
దారుణ మైన మానవము దారణ మున్నత మోహనమ్మునున్‌ 
దారుణ జృంభణమ్మును సుతాపన దివ్య విలాపనమ్ములన్‌ 
ధీరత స్వాపనమ్ము మటి ధీర జనార్దన మాదనాదులన్‌ 


శోషణమ్ము గాంధర్వము శూర దుర్జ 

యమ్ము వజ్రాస్త్ర మింక బ్రహ్మ వర పాశ 

మింక6 గాలపాశము వారు ణేద్ధ పాశ 

ము దయితమ్ము నార్జము శుష్కము లుభయములు 


అశని పైనాక పైశాచ భృశత రాస్త్ర 

ములు ఘన క్రాంచ దండాస్తములు సురుచిర 
ధర్మ విష్ణు కాలాఖ్య నుత వర చక్ర 

ములను వాయువ్య మథ నాస్త్రములను మటణియు 


హయ శిరో౭స్త్రము శక్తిద్వ్యయమ్ము ముసల 
మింక వైద్యాధర మహాస్త్ర మింక భయద 
ములగు కంకాళ కాలాస్త్రములను వేసె 
గనలుచు. ద్రిశూల కాపాల కంకణముల 


వేసిన యస్తము లెల్లను 

దా సమయించె నిజ దండదర్శనముననే 
యా సంయమి బ్రహ్మాస్తము 

వే సంధించి విడిచె నిక బృధివీశు డహో 


కని బ్రహ్మాస్తము సాగ్నిదేవ వరులున్‌ గంధర్వ నాగాళియున్‌ 
ఘన దేవర్షి గణమ్ము మిక్కుటముగాం గంపించె ముల్లోకముల్‌ 


10. 


11. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


వనటం బొందె దిశాప్త తాపమున నాబ్రహ్మాస్త సందీప్త వ 


హ్నిని గాఢమ్ముగం దత్‌క్షణంబ మదులన్‌ నిస్తేజ మేపార(గన్‌ 


బ్రహ్మ మస్త్రమును గ్రసించె బ్రహ్మ దండ 
ముననె బ్రహ్మ తేజ మడర ముని వరుడు వ 
సిష్టుం డతి ఘోరమును గూడ శీఘ్ర గతిని 


రఘు కులాంబుధి హిమధామ! రామచంద్ర! 


కబళింప(గ బ్రహ్మాస్త్రము( 
దబిసి వసిష్టుండు వడసెను దారుణ రూప 
మ్ము బెదరి మూర్చిల ముజగ 
(రో 
ము బెడిదముగ మండు టగ్ని( బోలుచు నంతన్‌ 


అమ్మహాత్ముని సక లాంచిత రోమ కూ 
పముల ధూమ సహిత వహ్ని శిఖలు 
కిరణ తతుల భంగి దరళమ్ముగ వెడలె 
భీతిలంగ సర్వు లాతతముగ 


వెల్లె నట వసిష్టు విప్రవరుని చేతి 
దండము పొగ లేని మండు టగ్ని 

భంగి మిక్కుటముగం బర యమ దండమో 
యనంగ భ్రాంతి జెంద నక్కజముగ 


మీ బల మమోఘ మైనది 


నాంబొగడి యనిరి మునులు ఘన ముని వసిష్టున్‌ 


మీ బహుళ తేజమున నిట 
నీ బిగి తేజమ్ము నాపు(డెలమిని నంచున్‌ 


తాపసుండు మునీంద్ర! తగ్గె విశ్వామిత్రుః 
డిపుడు నీ వలననె యింక గరుణం 
జూడు లోకములను వీడి వెత మనంగ 
దాపస గణ ముఖ్య! యాపి కినుక 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. విని యాపలుకులు దా శమ 
మును బొందెను దాపసోత్తముండు వసిష్టుం 
డు నరపతి తా నణపంబడి 
మునివరుచే నిశ్వసించి మూల్లుచు ననియెన్‌ 18. 


తే.గీ. అల్ప బల మిసీ యీ క్షత్రియ బలము ద్విజ 
పరమ తేజోబలమ చుమ్ము బలము బ్రహ్మ 
దండ మొక్కటి సమయించె గండు మీటి 
నస్త రాజము లన్నిటి నలపు లేక 19. 


కం. తలంచి నృవరుండు ప్రసన్నత 
యలవడ మన మందు మిగుల నాత్మ. దలంచెన్‌ 
లలితమ్ముగ జేయ దపము 
ఫలం బరసి కౌశికుండు బ్రహ్మత్వమ్మున్‌ 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేంబది యాజివ సర్గము. 


బాలకాండము 


సర్గము 57. 


వశిష్ట మహర్షిపై( గోపముతో విశ్వామిత్రుడు ఘోర తపమును జేయ బ్రహ్మ దేవుండు దర్శన మిచ్చి 
రాజర్షి పదవి ప్రసాదించిన దృష్తి, జెందక తిరిగి తపము చేయుట, తత్కాలమున నిక్ష్వాకు చక్రవర్తి 
త్రిశంకుడు సశరీరము దివికి జేరుటకు యజ్ఞము జరిపింపు మని వసిష్టునిం బిమ్మట వాసిష్టులను 
గోరుట. 


కం. మునితో విశ్వామిత్రుడు 
ఘన వైరం బూని కలంపంగం బరాజయ కో 
టి నిజ మనమ్మును దుఃఖ 
మ్మున నిట్టూర్చుచు భృశమ్ము ముని(గెను రామా! 1: 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


చని నిజ భార్యం గూడి వడి సంయమనీ పతి దిక్కు రాఘవా! 


మనమున దాంత మూని పరమంపు( దపమ్మును ఘోర భంగినిం 


దనరుచు+ గౌశికుండు వసుధాపతి సత్సల కంద మూల భో 
జనుం డయి చేసె నచ్చట నచంచల దీక్ష వహించి నిత్యమున్‌ 


అంత. గొంత తజిని హవిష్యందుండు నన 

ఘుండు మధుష్యందుండు దృఢ నేత్రుడు మహా ర 
థుండు ననంగ నల్వురు సుపుత్రు లుదయించి 
రాతనికి సత్య ధర్మ ర తాత్ము లలమి 


పరి పూర్ణంబయినన్‌ సహస్ర సమ లప్పద్మాసనుం డే(గుదెం 
చి రహిం బల్కె జగత్పితాముహుండు దాక్షిణ్యమ్ము దీపింపగా 
వర రాజర్షి! జగమ్ములన్‌ గెలిచి విశ్వామిత్ర! రాజర్షి నా 

యె 9 
బరంగం జాలుదు వీవు ధాత్రి నిక సంభావ్యుండవై యం చటన్‌ 


లోకేశ్వరుం డిట్లు పలికి 

నాకమ్మున కే(ె బ్రహ్మ నలినజుండు సురా 
నీకము గూడి యపుడు నిజ 

లోకము తేజోవపువు సురుచి రాధ్వమునన్‌ 


విని విశ్వామిత్రుడు సి 

గ్గునం దల వాంచి వగ పింకః గోపం బడరన్‌ 
మనమున గరమ్ము దాంబ 

ల్కెను వచనమ్ములు ముఖమ్ము గెంపాజంగన్‌ 


చేసితి నిట గొప్ప తపము భాసురముగ 
సురలును సురర్షిగణము కని రకట నను 
గేవలమ్ము రాజర్షిగ నా వర తప 

పు ఫల మది శూన్య మని యెంతు మురియ నేల 


తిరిగి చేయం దొడంగ బరమంపు దపమును 
దలంచి యిట్లు మదిని. గలంత నంది 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


వినుత పరమ చిత్త ఘనుడు విశ్వామిత్రు( 
డలఘు ధృతి ధరుండు ఫలము నెంచి 


సత్యవాది జితేంద్రియ చక్రవర్తి 

యా తరుణ మందు విఖ్యాతు( డా త్రిశంకు 
నాము డిక్షాకు కుల వర్ధన నృవరుండు 
కలండు నిజ రాజ్య మేలుచు ఘనుండు రామ! 


నిజ శరీరముతో దివికి జను నిచ్చ 

తోడ యజ్ఞ మొకటి సేయ వేడుక తన 
రెను మదిని దృఢతరముగ ఘనున కవని 
పతికి నా త్రిశంకున కిన వంశ రామ! 


అతడు పిలిపించి బ్రహ్మర్షి నా వసిష్టు 
నంత దెలిపె మనోరథ మలరి నృపతి 
యది విని యసాధ్య మనియె మహాత్ము( డపుడు 
భేద మడరంగ నెడంద దుఃఖింప రాజు 


కాదన వసిష్టుండు చనియె! 

దా దక్షిణపు దిశకు ముని తనయుల. గాంచన్‌ 
సాదరముగ వేండం దలంచి 

వే దీర మనోరథమ్ము పృథివీ పతియే 


చని కనె నా త్రిశంకు. డట సంయమి నందను లైన వంద మం 
దిని జిర కాల మచ్చట రతిం దప మింపుగ నాచరించు వా 
రిని నిజ తేజముల్‌ పరం లీల దిశావళి భాసురమ్ముగం 
దనరెడు వారి సంతస మెదన్‌ విలసిల్లంగం గీర్తిమంతులన్‌ 


చేరి తగన్‌ మహాత్ముల వసిష్ట కుమారుల నెల్లరన్‌ మహీ 
భార ధరుండు దల్సి తగం బ్రాయపు వావిరి వందనమ్ములం 
దీరుగం జేసి సిగ్గు కొలందిం దల వంచి కృతాంజలుండునై 
వారల తోడ బల్కె నిటు పన్నుగ వాక్య విదుండు ప్రీతినిన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శర ణాగతుండను శరణము 
శరణ మొసంగు వారి వేండం జనుదెంచితి భూ 
సుర వర్యులార శుభమగు( 

గరమ్ము మీకు జనకుండు కాదనె నడుగన్‌ 


నతు లొసంగుచు గురు సుతుల నర్ధింతును 
గ్రతువు నొకటిం జేయ లలితముగం ద 
లంచితిని ధరణి సుర వరులార యనుజ్ఞ 
న్‌సంగ నర్హులు దయ నుంచి నాకు 


శిరసు వంచి మ్రైక్కుదు నేను ధరణి సురులు! 
మీకు నాదు కోరిక తీర మీజి తనువు 

తోడ దివి కంపు జన్నము తుష్టి, జేయ 
నిండు మీరు బుత్విజు లయి యుండి ప్రీతి 


త్రోసిపుచ్చ వసిష్టుడు తోంప రెవ్వ 

రింక గతి నాకు శోధింప నెందు గురుత 
నయులు మీరు దక్కంగ నన్య నరు లందు 
దాప సోత్తములార యీ ధాత్రి లోన 


గతి పురోహితు లిక్వాకు పతుల కెల్ల 
రాజుల దరింప జేయం గలరు పురోధ 
లరయ విద్వాంసు లెల్ల రనంతరమ్ము 
మీర దేవుళ్లు నాకెంచం దోరముగను 


15. 


16. 


17. 


18. 


19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేంబది యేడవ సర్గము. 


బాలకాండము 


సర్గము 58. 


కం. 


తే.గీ. 


చం. 


వసిష్టుని నూర్గురు పుత్రులు తిరస్కరించి శపింపం ద్రిశంకుండు విశ్వామిత్రుని శరణు వేండి 
యజ్ఞమును జరిపింపు మని వేండుకొనుట. 


విని యా త్రిశంకు మాటలు 

ముని పుత్ర శతమ్ము రాజ పుంగవు గని ప 
ల్కె ననూన రోష సంభృత 

మనో నికాయమ్ము తోడ మనుజవరేణ్యా! 


సత్యవాది కాదని యన చనునె రాజ 

యేల దాని మీజుచు నిట్లు నితర మార్గ 
ములు వెతకు దీవు మాతండ్రి ముఖము లన్న 
గౌరవమ్ము పాటింపవె కపట బుద్ధి 


గతి యిక్వాక్వన్వయ భూ 

పతుల కిలం బురోహితులె యవార్య గురువులున్‌ 
నుత సత్యవాదుల నృపుల 

కతిక్రమింప( దర మగునె యావం తైనన్‌ 


శక్యము కాదనంగ ముని సత్తముం డప్పుడు రాజసత్తమా! 
వాక్యము లెన్న కా క్రతువుః బన్నుగః జేయం దరమ్మె మాకు నా 
ధిక్యము నూని యేగుమ త్వదీయ పురమ్మున కింక దాన యౌ 
శక్ష్యుండు జన్నముల్‌ సలుప క్మాపతి కోటికి ముజ్జగమ్ములన్‌ 


నరవర జన్నము నీకు న 

నరించి నీ పల్కిన విధి నయ మెంచ కెదన్‌ 
గురువున కవమానమ్మును 

దరమే చేయంగ మాకు దారుణ రీతిన్‌ 


అన విని కోప వాక్యముల నద్ధరణీపతి యంత+ దిర్గి యి 
ట్లనె వచనమ్ము లారసి సుతాలి వసిష్టుడు మీరు నన్నుగా 
దని రిట నింక నే జనుదు నన్యునిః గోరంగ మీకు భద్రమై 
తనరును గాక సంతతము తాపస పుంగవు లార నా ననెన్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


విని యా పల్కులు తాపసాత్మజు లహో బీరమ్ముగా పల్కగం 
గనలం బంది భృశమ్ము చిత్తముల ధిక్కారమ్ము నోర్వంగ లే 
క నరాధీశు శపించి యాక్షణమ యీ కాంతుండు చండాలు,డై 
మను గాకంచును బల్కి వారు నిజ సద్మం బేంి రొక్కుమ్మడిన్‌ 


కడవ(గ రాతిరి యంతం 

దడయక చండాలుం డయ్యె ధాత్రీ పతియే 
పుడమి సురల శాపమ్మును 

గడవం దరమే మహీశ గణమున కెంచన్‌ 


నీల వస్త్ర ధరుం డయ్యె నీల కాయు( 

డయ్యె జుట్టు చెదరె బూది యలమి యుండె( 
గాటి దండ లమరె మేన గాంచనమ్ము 
వోయి కలిగె నంత నినుప భూషణములు 


కాంచి చండాల రూపుని మించి పర్వు 

లిడిరి విడిచి మంత్రులు పారు లింక రాజ 
భటులు ననుయాయు లెల్లరు భయము తోడ 
వేగముగ దశ దిశలకు వింత రామ! 


ఒక్క(డె మహాత్ము(డు నృపతి యోర్పు నూని 
నెమ్మి రేలు బవళ్లు చని చని చేరె 
దహ్యమాను దపోనిధి సాహ్య మరసి 


రాజ బుషిని విశ్వామిత్రు రఘువరేణ్య! 


కన జండా లాకృతు హత 

మనోరథు ధరాధినాథు మౌనీంద్రునకున్‌ 
ఘనతరముగ విశ్వామి 

త్రునకుం గారుణ్య మడరెం దూర్గమ్ము మదిన్‌ 


దయ తోడ మహాతేజుండు 


నయవిదుం డా ధార్మికుండు నరనాథుం గాం 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


చి యనియె వాక్యములు వికృత 
మయిన శరీరు నృప! భద్ర మగు నీ కనుచున్‌ 


వచ్చిన పని యదేమి నృవర యయోధ్య 
కుం బతివి బల్లిదుండ! శాపంబున నయి 
తీవు చండాలు(డవు వసుధావరా! ప 
లుకు మభీతిని నంచు. బలుకంగ నంత 


విని యా వాక్యము లా నరేంద్రుడు మహా వీరుండు చండాలుడున్‌ 
వినయుండై వడి మోడ్చి హస్తముల నావేశంబునం బల్కొ రా 


ణ్ముని వీక్షించి తిరస్కృతుండ నయితిం బుత్రాలిచే నొజ్జ చే 
తను నా కోర్కెను బొంద నైతి విపరీతం బయ్యె నా కక్కటా 


దివికి సశరీర మే(గ మునివర! నాదు 
వాంఛితము సుమ్ము సేసితి వంద క్రతువు 
లింపుగ6 దమి వాని ఫలమ్ము నెన్న, డేని 
గాంచ నేర విశ్వామిత్ర! కొంచె మైన 


అనృత మేను మున్ను మునివర పలుక లే 
దింకం బలుక నేర నెటి కష 

ల ల 
ము లెదు రైన నేమి పలుకను నీ మీద 
నొట్టు రాజ ధర్మ ముంచి యెడంద 


జన్నములు పెక్కు చేసితి. గన్న బిడ్డ 
ల వలం బ్రజల రక్షించితి లాలనమున( 
బెద్ద లెల్లరు నా శీల వృత్త మరసి 

యంతరంగమున( గనిరి సంతసమ్ము 


ధర్మ మనుసరించి తాపసేంద్ర! క్రతువు 
సేయ నెంచంగం గమనీయముగను 

నాదు గురువు లకట మోద మంద రనుజ్ఞ 
నీయ రేమి యందు నెందు. జనుదు 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


కం. దైవ బలం బది గొప్పది 
కేవల మానవ బలమ్ము గిట్టును వమ్మె 
దైవంబే పరమపు గతి 
దైవం బది యాక్రమించు ధరణిని నెల్లన్‌ 20. 


తే.గీ. అట్టి యార్తుండ నన్ని(క నిట్టి తటిం బ్ర 
సాదమును గోరు వానిని నాదరించి 
తేర్పం దగు దీవు రాజర్షి! దేవ నిహతు 
నింక భద్ర మగును గాక యెలమి నీకు 21. 


కం. ఇతరంపుం బ్రాపుం జేరను 
గతి లే దన్యమ్ము నాకు గౌశిక యింకన్‌ 
వితత పురుష యత్నమ్మున 
సతతము దైవకృతముః దగ శమియింప వలెన్‌ 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేంబది యెనిమిదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 59. 


త్రిశంకునిచే యజ్ఞము జరిపింప నెంచి విశ్వామిత్రుడు సక లాధ్వరులను మునులను విపుల 
నాహ్వానింప నాజ్ఞాపింప నెల్ల రచటకు నేతెంచుట, మహోదయునితో, గూడి వశిష్ట పుత్రులు పరుష 
వచనము లని తిరస్కరింప వారిని విశ్వామిత్రుడు శపించుట. 


కం. నృపు మాట లెల్లం దా విని 
కృపతో( గుశికాత్మజుండు కృత దృఢ చిత్తుం 
డు పలికె. జండా లాకా 


ర పురేశునితో మధురతరమ్ముగ రామా! 1. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


స్వాగతము నీకు వత్స! యైక్షాక నిన్నె 
అుంగుదు ధార్మిక! నే శర ణగుదు రాజ 
పుంగవ! భయమ్ము వలదింక( బుణ్య చరిత! 
చిత్త మందు నించుక యేని నిత్తజి నని 


మునులను బుణ్య కర్ములను భూవర యాగ సహాయ విప్తులన్‌ 
ఘనముగ నాచరింప నవికారత యాగము నిప్పు పంచితె 
త్తును గురు శాప కల్పితపు దుస్సహ రూప శరీర యుక్తముం 
జనెదవు హస్త లభ్య మగు స్వర్గము చేర శరణ్యు నన్నిటన్‌ 


పలికి మహాత్ము( డట్లు తన ప్రాజ్ఞ కుమారులం బంచె వస్తు కో 
టులు సవ నార్థ మన్నిటిం గడుం గడు వేగమ కూర్ప స్వీయ శి 
ష్యులం బిలిపించి పంపెను యశోధనులం గొని తే సశిష్య మౌ 
నుల శ్రుతి విజ్ఞ బుత్విజులనుం జెలికాండ్ర నిజాజ్ఞ( దెల్పుచున్‌ 


ఎవ్వ రేని యాలకించి నాయీ వచ 
నమ్ము లెద్ది పల్కిన నది యెల్ల 
గౌరవమ్ము సూపక పలికినవి యెల్ల 
జెప్ప వలయు నాకు దప్పకుండ 


గురువు నాజ్ఞను దల దాల్చి కూర్మి నేగి 
రెల్ల దిశలకు వేదజ్ఞు లెల్ల వేగ 

తిరిగి వచ్చి యంత. దిరిగి దేశదేశ 
ములు సమీపించి రెల్లరు మునివరేణ్యు 


చేరి కలసి వా రెల్లరు 
నా రాజర్షిన్‌ జ్వలిత మహా తేజస్విన్‌ 
oa 
ధారుణి నరసిన శ్రుతి చయ 
పారంగతుల నుడు లెల్ల బల్కిరి మునితో 


విని మునివరేణ్య మీ గిర 
లను వచ్చుచు నుంటిరి సకల ద్విజ వరులుం 
జనుదెంచి రెల్ల దేశము 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ల నుండి రానట్టి వాడల మహోదయుండే 


రోష మూని వసిష్ట పుత్రు లగు నూర్వు 
రనిన యటి పల్కుల నన్నిటిని వినుండు 
ల 
క్షత్రియుండు చండాలుడు కాగ యాజ 
క యజమానులు హవిం గొందురె యిల సురలు 


బ్రాహ్మణులును విశ్వామిత్రు పంచం జేరి 
కుడిచి చండాలు నింటను గుడుపు నకట 
యంద గలవార స్వర్గము నంద అంచ 
బాగు బాగని పల్కిరి వ్యంగ్యముగను 


ఎల్లరు వసిష్ట నందను లల్లయా మ 
హోదయుని( గూడి నిష్టుర మైన వాక్య 
ములను రోషమ్మున మునీంద్ర! పలికి రచట 
నరుణ పూరిత నేత్రులు దరమె నుడువ 


అట్లు వార లంద అన్నవి యాలకిం 
చి మునిసుతుల నుడులు చెన్ను మీటి 
నట్టి కన్ను దోయి బిటదరం బలికె 
ల ల 
గాధిపట్టి యలుక( గరినముగను 


ఉగ్ర తప మందు నిల్చి స 

మ గ్రాదుష్టపుం జరిత్ర మసలెడు వానిన్‌ 
నిగ్రహు నను దూషింతురె 

యాగ్రహమున దుష్టులు మసు లాదు రశంకన్‌ 


నేండు కాలు నిల్లు తోడికొని చనంగం 
గాలపాశ మహిమ జాలి కొలుప 

జనువు లేడు నూర్ల సంతతమును బీను 
గు గమి కూడు వీరు కుడుచు చుండ్రు 


వికృతులు విరూప తను లై 


10. 


11. 


12. 


13. 


14. 


సకల సుతులు శునక మాంస సంభోజనులై 
యకృప( జరింత్రు సతము ము 
ప్టెకా కులము నందు? బుట్టి చిత్రముగ నిలన్‌ 


ఉ. నన్ను ననిందనీయుని ఘనమ్ముగ నింద యొనర్చె దుష్టుండై 
క్రన్నన నా మహోదయుఃడు గర్వి జగమ్ముల దూషితంబుగా 
నున్న నిషాద వంశమున నుర్వి జనించును గాక నిక్కువం 
బిన్నర లోక పాంసనుండు హీన చరిత్రం జరించు నిత్యమున్‌ 16. 


తే.గీ. పరుల ప్రాణ ఘాతకుండై కృపా విహీను( 
డై చరించును జిరకాల మతండు దుష్ట 
వర్తనమ్మున నాదు కోపంపుం బెంపు 
వలన నమ్మహోదయు:(డు కపటపు బుద్ధి 17. 


కం. మునుల నడుమ నిల్చి తపో 
ధన విశ్వామిత్రుడు ఘనతర తను తేజ 
స్వి నుడుల నివ్విధి ననియా 
పెను బల్కులు కౌశికుండు పెనుకోపముతో 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేంబది తొమ్మిదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 60. 


విశ్వామిత్రుండు త్రిశంకుని స్వర్గమునకు( బంప నింద్రాది సురులు వెనుకకు బంప( బ్రత్యేక 
స్వర్గమును సృష్టించి దేవతలను సమ్మ తింప( జేసి యందు నతని నిల్పుట. 


కం. తనదు తపో బలమున హత 
మొనరించి ఘనుండు మహోదయునితో ముని నం 1. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


దన శతము నెల్లం గౌశికు 
డనియెను మునుల నడుమను మహా తేజు డిటుల్‌ 


ఇతః డీశుండు త్రిశంకు నామ విభు డా యిక్షాకు దాయాదుండే 
నుత ధర్మిష్ట వదాన్యు,డే కదిసి నన్నున్‌ భక్తినిం గోరె నా 

తత రక్తిన్‌ శరణమ్ము కోరి త్రిదివస్థానమ్ము దేహమ్ముతోం 
గ్రతువుం జక్క(గ నాచరించుటకు భూకాంతుండు నమ్రుండునై 


ఈతండు సశరీరము దివి కేగు నట్లు 

తగెడు యజ్ఞము నొకదానిః దనరి మీరు 
నన్ను గూడి యారంభింప బన్నుగ నిట 
నుద్యమింపుండు మునులార హృద్యముగను 


విని యా విక్వామిత్రు వ 

చనములు ధర్మజ్ఞులు ముని సత్తము లంతన్‌ 
మినుకులు ధర్మ యుతమ్ముల 

ననిరి కలసి యెల్లరు తగ సాలోచనులై 


కుశిక దాయాదుం డీతండు కోప ముండు 
మెండుగ జ్వలి తానల సన్నిభుం డితండు 
నుడివి నట్టి కార్యము. జేయ నొప్పు మనకు, 
జేయకున్న శపించు నమేయముగను 


కనుక త్రిశంకు డేగగ సకాయము కౌశికు తేజపుం బల 

మ్మున దివి కింపుగం గ్రతువు పూని యొనర్ప(గ నుద్యమింపుండీ 
యని మును లల్ల కార్యముల నందటు సేయందొడంగి రింపుగా 
ననల నిభుండు తాపసుండు యాజకు( డయ్యిను గౌశికుం డటన్‌ 


బుత్విజులు మంత్ర కోవిదు లెల్ల రపుడు 
క్రమముగ బను లడర యథీక్తముగం గల్ప 
సమ్మతముగ మంత్రమ్ములు చదువుచు జరి 
పించి రా యజ్ఞరాజము నంచితముగ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


చిరకాలమునకు సంయమి 

వరుండు భాగములను గొన వర మంత్రములన్‌ 
సుర వరుల నెల్లరం బిలిచెం 

బరమానందమ్ము తోడ బావనుం డంతన్‌ 


పిలిచిన స్వీయ భాగములు పేర్మి గ్రహింప(గ దేవతా గణ 

మ్ముల నకటా నొకండును నపూర్వ మనంగను రాక యున్నచో 
నలిగి కరమ్ము మౌనివరుం డంత సృవమ్మును మించి యెత్తి తాం 
బలికెం ద్రిశంకు( గాంచి యటం బల్బుల నివ్విధి సంభ్రమమ్మునన్‌ 


స్వార్ణితమ్మగు నా తపోబలము నిపుడు 
రాజ కనుమ పంపుదు శరీరమ్ము తోడ 
నిన్ను దివమున కింపుగ నిజ శరీర 
మరుగుమ దురాపము దివికి నరవరేణ్య! 


కొంచె మైన నున్న సంచితంపు( దపః ఫ 
లమ్ము నాకు స్వార్దితమ్ము దాని 

తేజ మూని నీవు దివి కేగుమ సశరీ 
రమ్ము రాజ! సంశయమ్ము లేక 


అనంగ ముని యివ్విధము నిజ 

తను సహితం బేంగె దివికి ధరణీ పతియే 
మును లల్ల గాంచు చుండగ, 

గనుల కొసంగుచు గడు విందు కాకుత్తు వరా! 


దేవ లోక మందు దేవేంద్రు(డు త్రిదశ 
గణము తోడ నుండి కని త్రిశంకు 
బలికె రాంగ నిట్లు వచనమ్ముల నలుక 
కానిపింప నిజ ముఖమ్ము నందు 


స్వర్గ మిది నీకు కాదు వేశ్మమ్ము నిలువ 
బొమ్ము తిరిగి త్రిశంకు వేగమ్ముగ గురు 
శాప హతుండవు కనలేవు చదలు మూఢ! 


10. 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నేలం గూలుమ తల క్రింద నెగడ నీవు 


పలుక నింద్రుం డిట్లు పడెను దిరిగి యా త్రి 
శంకు( డంత గావు శరణ మంచు 

వేండి కొనియెం గరము+ భీతి విశ్వామిత్రు 
నా తపోధనుని ధరాధిపతియె 


అజిచు వాని యార్తుని పల్కు లాలకించి 
కౌశికుడు తాపసుండు భూకాంతు. గాంచి 
రోష మూని భృశమ్ము పల్కులను రాజ! 
నిలు నిలు మనుచు బల్కెను నీరజాక్ష! 


దక్షిణ దిక్కులో బుషుల ధాత పరుం డన వెల్లి యేడ్వురన్‌ 
దక్షత నిల్పి యన్యులను దాపస సత్తముం డింక నింపుగా 
నక్షయ రీతి నభ్రమున నంత సృజించె వ రాన్య తారలన్‌ 
దక్షిణ దిక్కు నందు. దగ దాపసు లెల్లరు చూచు చుండ(గన్‌ 


తగ సృష్టించి సరోష చిత్తుండు మహా తారాళి గాధేయుండే 
పగ మీటిం బలికెం బురందరుః బరున్‌ భవ్యున్‌ సృజింతున్‌ వడిన్‌ 
జగమం దింద్రుండు లేనిచో; దగదు నా సంరంభియై దేవతా 


సు గణం బెల్ల సృజింపగా( దొడ(గె( దాం జోద్యంపు టుద్యోగియై 


అంత గలవర మంది సురాసుర స మ 
హర్షి సంఘములు పలికె సానునయ వ 
చనము లడలి విశ్వామిత్ర సంయ మీంద్రుః 
జేరి వినయ మతిశయిల్ల శీఘ్ర గతిని 


ఈతడు గురు శాపక్షతుం డిద్ధ చరిత! 

మునిగణారాధ్య! సశరీరము దివి నుండ 
నర్హుం డరయఈ. గాం డెన్నండు నవధరింప 
నర్హుండవు నీవు పరికింపు మాత్మ లోన 


విని యా దేవత లందటి 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వినయంపు వచనము లెల్ల విశ్వామిత్రుం 
దు నిఖిల సుర గణముం గని 


మునిపుంగవు( డిట్టు లనియ ముఖములు శుభముల్‌ 


మేని తోడ దివికి నే నంపెద నని ప 
లికి నృపవరు తో బలుకంగ ననృత 
మెట్లు తగును నాకు నెవ్విధి నైనను 
భద్ర మగును మీకు పరమ సురులు! 


స్వర్గ మగు గాక సతము త్రిశంకున కిది 
యుండు సశరీర మిచ్చట యుండు నాయొ 
నర్చినట్టి నక్షత్ర గణమ్ము లెల్ల 

ట్‌ గ 
శాశ్వతమ్ముగ వెలసి యీ విశ్వ మందు 


ఎంత వటకు లోకము లుండు నంత వణకు 
నుండు నివి యెల్ల భాసిల్లుచుండి భృశము 
నా సృజించి నట్టివి యెల్ల నో సురవరు 

లార యర్హులు మీరెల్ల ననుమతింప 


అన విశ్వామిత్రు( డిటులం 
జను నట్టుల సంయమీంద్ర! చక్కగ నింకన్‌ 
విను నిల్చు నెల్ల నంతట 
ఘన భద్రము నీ కనె సురగణ మా మునితో 


గగన మందు నక్షత్ర నికాయ మెల్ల 

బరంగు వైశ్వానర పథము బయట. దార 

ల నడుమ త్రిశంకుండు వెలుంగు ఘను(డ! యమర 
సముడు తల క్రిందుగ నమరి సమ్మదమున 


కీర్తి మంతుం గృతార్థునిం గృత విలసిత 
తార లెల్ల ననుసరించు ధరణి పతిని 

స్వర్గ లోక మేంగిన వాని చంద మలరి 
నిత్యము ప్రభల తోడ మునివర గణ్య! 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


ఆ.వె. 


సకల సురులు మునులు సన్నుతింప భృశము 

ముని మహాత్ము( గౌశికుని ముదమ్ము 

వడసి తృప్తి జెంది పరమర్షి యమరుల 

గాంచి మంచి దనెను గరము ప్రీతి 28. 


పన్నుగ సమాప్తమై చన 

జన్నమ్ము మహాత్ములు మునిచయమున్‌ సురలుం 

గ్రన్ననం దాపస వర్యులు 

నెన్ని తొలుత. జేరిన గతి యేంిరి రామా! 29, 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నజువదవ సర్గము. 


కం. 


తే.గీ. 


బాలకాండము 


సర్గము 61. 
౧ 


అంబరీషుని యజ్ఞాశ్వము నింద్రు+ డపహరింప బుచీక ముని పుత్రుండు శునశ్శేఫుండు తన్ను 
యాగ పశువుగా నంబరీషునకు సమర్పించుకొనుట. 


తా నంపి బుషులం గానన 

మౌనివ్రాతమ్ము. గాంచి మాన్యచరిత్రా! 

మౌనిప విశ్వామిత్రుండు 

వీనుల కింపుగం బలికెను వీరవరేణ్యా! 1. 


దక్షిణ దిశ మనకు( గల్లం దద విఘ్న 
| wm 
మిట్లు కాన నేంగెద మింక నితర దిశకు 
నెల్లరము సమ్మదమ్ముగ( బెల్లుగం దప 
మాచరింతము నిశ్చింత వే చని యట 2. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


పశ్చిమమున గలదు పరమ తపోవని 
పుష్కర మనగ ఘనముగ విశాల 
మైనది తప మచట నంద మింపుగ 
నాచరింప నగు మహాత్ములార! 


పలుక మహాతేజుండు వా 

రలామహా మునులు పుష్కరమ్మున( దినుచున్‌ 
ఫలములు నంచిత మూల 

మ్ము లుగ్ర మతి దుర్భర తపమున నిల్చి రటన్‌ 


ఆ కాలమ్మున నంబరీషుండె యయోధ్యా నాధు( డిష్టిన్‌ ధరం 
జేకూరంగ నమేయ లాభములు సచ్చీలుండు సేయం దమిం 
బాకారాతి ప్రయాగపుం బశువు నశ్వశ్రేష్టమున్‌ దొంగిలన్‌ 

వే కాపట్యమునన్‌ వచించిరి నృషున్‌ వీక్షించి విప్రోత్తముల్‌ 


అపహృతం బయ్యె రాజేంద్ర! యాగపశువు 
నీదు దుర్నయ మక్కట పాదుకొన(గ 

రక్ష నీయంగం జాలని రాజు నతని 
దోషములు నశింపగ( జేయు దూర్ణముగను 


నృవర వరేణ్య గొప్ప దగు నిష్కృతి దీనికి, జేయ నొప్పగున్‌ 

సవనపుం గార్య సంచయము సాగెడు కాలము మించకుండంగన్‌ 
నృవరునిం గాని యప్పశువునిం బదిలమ్ముగ గాంచుమీ వడిన్‌ 
హవ ఫలితమ్ము నెంచి మది నట్టుల భూవర! యుద్యమింపుమీ 


ఒజ్జల పలుకులను విని యజ్ఞనపతి 
బుద్ధిమంతు( డన్వేషించె భూతలమున 
యాగపశువు నరు సహస్ర గోగణముల 
నీయ నరుదెంచు వాని నరేంద్రవర్య! 


ఆ యా దేశము లూరులు 
నా యా నగరమ్ములు వను లాశ్రమ తతులున్‌ 
వేయేల నన్నియు వెదక 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


నా యవనీపతి విరివిగ నయ్యై యెడలన్‌ 


కనె నా రాజు సదారస 

తనయ బుచీక మునిని భృగు ధాత్రీధర మం 
దు నవనిసురుం గూర్చుండంగ 

నిన వంశాంభోధి సోమ! యింపారంగన్‌ 


కని నమస్కరించి వడసి కరుణం బుడమి 
భర తేజస్వి రాజర్షి బ్రహ్మబుపిని 

oa 
నిజ తపుప్రభా దీప్త మునివర ముఖ్యు 
సంతసముగ క్షేమ మడిగి సర్వులకును 


లక్ష గోవులకు వరసుతుని భార్గవ! 
పశువు గాంగ యజ్ఞ వరము నందు 
నమ్మ. దలంచినన్‌ మహాభాగ! కృతకృత్యు 
నౌదు నే నని ముని నడిగె నతడు 


తిరిగితి దేశము లెన్నియొ 

వర యజ్ఞార్థమ్ము గాంచం బశువు మునీంద్రా! 
కరుణ నొక సుతుని నిమ్మా 

విరివిగం గొని మూల్య మింత విప్రవరేణ్యా! 


నరనాథుం డన నవ్విధిః 

బరమర్షి బుచీకుః డనియె బార్జుని తోడన్‌ 
గురుతేజుండు యగ్ర తనయు 

ని రాజవర విక్రయింప నేరను జుమ్మీ 


విని పతి గిరల విమలముల 

జనని తపస్విని నరవర శార్దూలుని గాం 

చి నలినదళ నేత్ర తగు వ 

చనమ్ములు వలికె నొకింత చంచల మతినిన్‌ 


పలికెనె యమ్మ లే ననుచు భార్గవుం డాతని పెద్ద బిడ్డనున్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


వల పది చంటి బిడ్డ పయి బార్థివ మెండగు నాకు( గావునన్‌ 
వలవదు విక్రయింప మజి వానిని నే శున కాఖ్యు నెవ్విధిం 
దలంశంగం దండ్రి కగ్రజుండు తల్లికి బ్రీతి కనిష్టుం డిద్దరన్‌ 


కం. విని తల్లిదండ్రుల పలుకు 
లనా శునశ్శేఫుం డంత రామ! స్వయముగా 
ననె మధ్యమ నందనుండు వ 
చనమ్ము లివ్విధి నొకింత సంతాపమునన్‌ 17. 


తే.గీ. తండ్రి పలికె జ్యేష్టుని నమ్మ దగ దని నృప! 
తల్లి యమ్మ ననెం గనిష్ట తనయు భూప! 
విక్ర యార్హుండు మధ్యము. డా క్రమమున 
నన్నుగొనిపొమ్ము రాజేంద్ర! జన్నమునకు 18. 


ఆ.వె. లక్షయాల నొసంగి రాజన్యుం డా శున 
శ్శేఫునిం గొని చనెను శీఘ్రముగను 
ముద మెడంద మీ బూర్జ మనోరథు' 
డయ్యె నట్లు రఘుకులాబ్ది సోమ! 19. 


కం. తగ నంబరీషుండు ముద 
మ్ముగ రాజర్షభు(డు త్వరితము శునశ్శేఫున్‌ 
సుగుణాత్ముని ముని నందను 
నింగొని రథమ్మున( జనియెను నీరజ నయనా! 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నజువది యొకటవ సర్గము. 


బాలకాండము 


సర్గము 62. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


విశ్వామిత్రుడు తన కుమారులను శపించి శునశ్శేపునకు మంత్రముల నుపదేశించి కాపాడి తిరిగి 


తప మాచరించుట. 


నుత కీర్తి యంబరీషుం 

డతని శునశ్శేఫుం గూడి యరిగి యరిగి భూ 
పతి మధ్యాహ్నమునకు రఘు 

పతి! పుష్కర తటికి జేరి పడసె నవరతిన్‌ 


విశ్రమించు చుండం బృథివీపతి యశస్వి 
ముని కుమారుండు కరము వగ పున్న 
యతడు పుష్కరమ్ము నందు విశ్వామిత్రు 
మేనమామ సర్షి మౌని(గాంచె 


దప్పియు నలసట యతని ముప్పిరిగొ న 
ముఖము వెలవెలంబాఅ(గ ముని సుతుండు 
సంకటమున విశ్వామిత్రు నంకతలము 

నం బడి తత్‌క్షణంబ పలికె గుబులు తోడ 


జనకుడు లేడు మునీంద్రా! 

జననియు లే దకట సౌమ్య! జాతులు చుట్టా 
లును లేరు నాకు ధర్మ 

మ్ము నరసి రక్షింపు మీవ పుణ్యాత్మ! ననున్‌ 


నలుగుర కీవ త్రాతవు ఘనమ్మగు బంధువు తాపసేంద్ర! యా 
వలం గృతకృత్యు,డై నృపతి పన్నుగ భాసిలు నట్టు లింక నే 
నిలను జిరాయువుం బడసి యింపుగ జేసి తపమ్ము లుత్తమ 
మ్మల దివి కేంగి సాఖ్యముల నందెడు రీతిగం బ్రీతి, జూడుమా 


నాధు(డవు నీవ నాకు ననాథున కగు 

మ కృపం జూపి నా పయి భవ్యమానసమున( 
బుత్ర వరుం గాంచు జనకుని బోలి ధర్మ 

చిత్త రక్షింపు నన్ను విపత్తు లందు 


తే.గీ. 


ఆ.వె. 


విని విశ్వామిత్ర మహా 
ముని యా గిర లనునయించి ముని పుత్రుందగం 
దనయుల వీక్షించి పలికె 


మినుకులు ధర్మ సహితము లమేయము లంతన్‌ 


పరలోక హితమ్ము శుభము 

లరసి సుతుల( దండ్రు లేల యవని( దమి సృజిం 
తురొ యక్కాలమ్ము తగం 

బర నిపుడు పుత్రులార పన్నుగం గనుఃడీ 


శరణము నన్నీ బాలుండు 

వరముని పుత్రుండు వేండె-. బరమప్రీతిం 
గరుణను మే లీతని కిట 

జరుగంగ జీవితము నిండు సత్పాత్రునికిన్‌ 


మంచి పనులు చేయుదు రెల్ల రంచితముగ 
ధర్మరతులు మీరెల్లరు ధరణి లోన 
యాగపశువుగ రాజున కచట కేంగి 

తృప్తి పజిచు( డగ్ని నడరి హృద్యముగను 


నాథవంతుం డగు శునశ్శేఫుండు క్రతు వ 
విఘ్న మగును సురలు ప్రీతిం జెంద 
గలరు నాదు వచనములు నిజము లగును 
బుత్ర వర్యు లార! పూనుకొనుండు 


10. 


11. 


విని యా పల్కులు తండ్రి యట్టు లనంగన్‌ విభ్రాంత చేతస్కులై 
యని రంతన్‌ వచనమ్ము లివ్విధి మధుష్యందాది పుత్రుల్‌ మదిం 
దనరన్‌ దర్పము లీల తోశుం గరముం దండ్రిన్‌ సమీపించి వే 
వినయం బించుక లేక వర్తనములన్‌ బీరమ్ముగా నెల్లరున్‌ 


స్వీయ సుతులః దండ్రి! వీడి పరుల పుత్రు 
ల కిడం దివిరి నీదు రక్షణం బ 


కార్య మనుచు, దోంచుం గాంచ మాకు శునక 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మాంస మన్న మందు మరగు నట్లు 


కొడుకు లనిన మాటలు విని 


యడరిన కోపమున నెట్టి నయి కన్నులు మం 


డెడి నిప్పును బోలి కనం 


బడ( బలుక( దొడంగె నిట్లు పల్కులు రామా! 


భయ మించుక లేక భృశ మ 


నయములు రోమాంచపు వచనమ్ము లకట మీ 


ర యతిక్రమించి నా నుడు 
ల యంటి రిట్టేమన( దగు నెల్లర మిమ్మున్‌ 


కుక్క మాంసమ్ము తిను జాతి నక్కజముగ 
బుట్టు డింక వాసిష్టులం బోల ధరణి 

వేయి యేండ్లు పూర్ణమ్ము జీవించు చుండి 
సంచరింతురు గాక నిస్సంశయముగ 


శాప మిచ్చి యిట్లు సంయమీంద్రుండు నిజ 
నందనులకు నార్తున కభయమ్ము 

నిచ్చి పలికె నిట్టు లలమి శునశ్శేఫుం 
గాంచి తీర్చ బాధ గౌశికుండు 


ఎలి చందన మది మే నెఅ బట 
అ my అ ల 
లు తొడిగి పవిత్ర పాశములు తగిలించి 
కట యూపమునకు నిన్ను బటి! యిటి 
లయ ల ల 


పల్కు లగ్నితో నింపుగం బల్కు మడరి 


రండు దివ్యంపు గాధలు లీలంబాడు 
మంబరీషుని యజ్ఞము నందు వీని 

దానం బొందం గలవు సిద్ది తధ్యముగను 
బలికి యిచ్చెః దా నా మంత్రములను బ్రీతి 


మంత్రములను గ్రహించి సమాహితంపు 


20. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


మది శునశ్శేఫుం డా రెంటిం గదిసి రాజ 
సింహు నంబరీషు ఘనుని శీఘ్రముగ వ 
చించె నివ్విధి ముని సుతు డంచితముగ 


రాజసింహమా! పరమ సత్వ! శీఘ్ర మే 
గెదము నీదు యజ్ఞ సదసుం జేర 
దీక్ష నూన వలయు, దివిరి నిర్వర్తింపు 
కార్య తతుల నెల్ల నార్య! యడరి 


అలసత్వము లేక నృపతి 

పలుకు లతం డన(గ వేగం బయనం బయ్యిం 
జెలంగ మహానందము మది 

లలిత క్రతువాటిక కవిరామం బంతన్‌ 


ఈయనా సదస్యు లల్ల ననుజ్ఞ నె 
ట్జని వలువలు పూతలను నలంది ప 
విత్ర లక్షణునిగ వే చేసి యతని బం 
ధించె యూప మందు మించి రాజు 


బంధితుం డయి యుత్తమ వాక్కుల ముని 
సుతుండు తనియం జేసెను మునిపతి నుడివిన 
యట్టి రీతి నింద్రుని వాని యనుజు మంత్ర 
యుగ్మమున నా శునశ్శేఫు( డుచిత రీతి 


ప్రీతి వడసి దేవేంద్రుం 

డాతని గుప్తస్తుతుల( జిరాయువు నొసంగెన్‌ 
వీతభయ శునశ్శేఫున 

కా తటి నాశ్చర్యముగ నినాన్వయ వర్యా! 


పూర్తి చేసి యజ్ఞమును భూపతి పురంద 

రుని ప్రసాద మలర రుచిర ఫలము 

లు బహు గుణము లందెను బురుషపుంగవా! 
యంబరీషు( డంత సంబరముగ 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


కం. ముని విశ్వామిత్రుండును 
ఘన ధర్మపరాయణుండు కౌశికుం డంతన్‌ 
వన మా పుష్కర మందున్‌ 
సనియతి వేయేండ్లు తపము సల్పెను రామా! pfs 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నజువది రెండవ సర్గము. 


బాలకాండము 


సర్గము 63. 


విశ్వామిత్రుండు వేయి సంవత్సరములు తిరిగి తపస్సు చేయ బ్రహ్మదేవు(డు మెచ్చి బుషిగ 
గుర్తింప నింకను దప మాచరించు చుండ నప్పరస మేనకును గాంచి దశ వర్షము లామెతో గూడి 
యుండి తపో భంగపు( బశ్చాత్తాపమునం దిరిగి ఘోర తపము చేయ బ్రహ్మ మహర్షి పదవి 
నిచ్చినను దిరిగి తపము చేయుట. ఇంద్రుడు భీతిల్లి రంభను బంప నెంచుట. 


కం. పూర్ణము కా వేసమల 
భ్యర్థము జేరిరి మునికి, దపః ఫల మిడ సౌ 
వర్ణ ప్రభా విలసిత కృ 


పార్ణవ సురు లజునిం గూడి యానందమునన్‌ 1. 


ఆ.వె. నలిన సంభవుండు పలికె విశ్వామిత్రు( 
జేరి మధుర గిరలు స్వీయ కర్మ 
ముల శుభముల భద్ర మలరు స్వార్థితముగ 
నైతి వీవు బుషివి యాదరముగ 2. 


ఆ.వె. త్రిదివ మేం/౧ బలికి దేవేశు. డివ్విధి( 
దిరిగి యంత దపము తిరిగి గాధి 
జుండు చేయం దొడంగెం జుమ్మి విశ్వామిత్ర త్రై 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ముని ఘనతర తేజు. డనిల నిభుండు 


దివసమ్ములు కొ న్నిచనన 

తివ మేనక యచ్చర దమిం దీర్ధం బా పు 
ణ్యవిశేష పుష్కరమ్మున 

కు వచ్చి తా స్నాన మాడం గోమలి నృవరా! 


కాంచె నప్సరసను గాధి సుతుండు మహా 
తేజు. డభ్ర మందు దీపితంపు 

మెజపు వంటి దాని మేనక నసమాన 
రూప నచట ముని వరుండు ప్రీతి 


కని మద నాతు రాత్ము( డయి కౌశికుం డామెను మేనకా సతిన్‌ 
ముని వృషభుండు పల్కె రతి ముద్దియ! స్వాగత మప్పరోమణీ! 
తనరి మదాశ్రమ ప్రచుర ధామ నివాసము నెంచుమా మదిం 

గొను దయ నంగ జార్తు నను గొమ్మరొ! నీ కగు భద్ర మింపుగన్‌ 


అన విని చేసె వాస మట నచ్చర యన్నుల మిన్న యింపుగం 
జనె నివసింప నప్పరస చక్కంగ వర్ష దశమ్ము లచ్చటన్‌ 
ఘనముగ సంతస మ్మలర గౌశికు నాశ్రమ మందు రాఘవా! 
యనవరతమ్ము సాఖ్యముల నవ్వనితా మణి ముంచ సంయమిన్‌ 


చనినం గాలము సిగ్గు గల్ల మది విశ్వామిత్రుం డుద్వేగియై 
ఘన చింతా కలి తాంతరంగు(డు మహా కామాంధతా తప్పు. డై 


తినె యే మందు దపంపు భంగమున కీ దేవాలి కౌటిల్యమే 
కన నిక్కార్యము నాం దలంచి మదినిం గాకుత్న రోషమ్మునన్‌ 
థె 


రేలు దివమ్ము లెల్ల జన లీల గతించె దశాబ్దముల్‌ వడిం 
గ్రాలితి.గామ మోహమున( గల్లెను ఘోరపు విఘ్న మివ్విధిం 
గాల వశుండ నైతి నని కౌళికుం డార్తిని నిశ్వసించి తా 

నా లలితాంగి భీతిలుచు నంజలి నుండగ గాంచి యచ్చరన్‌ 


తియ్యని పలుకులు పలికి దేవ కాంత 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


మేనకను విడనాడెను దా నరిగెను 
గుళిక వంశజుం డుత్తర దిశపు( బర్వ 
తమున కంత రఘువరేణ్య! తాపసుండు 


పూని నైష్టికంపు బుద్ధి జయింపం గా 
మమ్ము నింక యశస్వి నెమ్మి. జేరి 
కౌశికీ తటి వడిం గౌశికుం డొనరించె 
ఘోర తపము దా నకుంఠితమ్ము 


అంత వర్షములు సహస్రము లతి ఘోర 
ముగ నుదీచి గిరిని ముని వరేణ్యు, 
డడరి తపము సేయ నాదిత్యులకు భీతి 
కలిగె మిక్కుటముగం గలంత రామ! 


చేరి సుర లందటును ముని శ్రేణి గూడి 
తలంచి రివ్విధముగ సమ్మతమ్మ చుమ్మి 
యిచ్చిన మహర్షి పద మింక నీతనికి( గు 
శిక తనూజున కీ ముని శ్రేష్టున కని 


విని దేవతల పలుకు ల 
ల్లను లోక పితామహుండు బ్రహ్మ ముదం బా 
ర నలినజుండు విశ్వామి 
త్రుని తోడ దపస్వితో మధురముగ ననియెన్‌ 


స్వాగతమ్ము సుత! మహర్షి! మెచ్చితి నీత 
oa 

పమ్మునకు మహత్వ పదము బుషషుల 

నీ కొసంగితి నేను నెమ్మినిం గౌశిక! 

సంతసింపు మింక చింత వీడి 


సంతసమ్ము గాని చింత యనియు సుంత 
కౌశికునకు లేదు కమల గర్భు 

మాటల విని నంత మాన్య మహర్షికి 

సర్వ లోక విభు వచనము అయిన 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


అంజలి ఘటించి నతు లిడి 

కంజునకు( బితామహునకు గౌరవ మొప్పన్‌ 
మంజు వచనమ్ముల గుళిక 

సంజాతు,డు పల్కె నిట్లు సంయమి వరుండే 


స్వీయ శుభకర్మముల గ్రహించితి నతుల మ 
హర్షి శబ్ద మనంగ దేవ యనుకొనంగం 

దగునె యింద్రియములను నేం దగ జయించి 
తి నని చిత్తము హర్షింపం దెల్లముగను 


అనం గాదని బ్రహ్మ పలికి 

మునివరుతో' దప మొనర్పుము మునీంద్ర! జయిం 
ప నెడంద నెంచిన దథ్యము 

గను నీ యింద్రియముల నని కంజుం డేంగెన్‌ 


చన నలువ సుర గణము తో 
డను విశ్వామిత్ర ముని యడరి యాధార 
మ్మును లేక యూర్ష్వ బాహుం 
ధ్వ 
డు ననిల మానుచుం దపము పటువుగా( జేసెన్‌ 


నిలబడి యేను వహ్నులకు నిత్యము మధ్య నిదాఘ వేళలన్‌ 
నిలబడి నింగి క్రిందుననె నిత్యము వారక వాన వేళలన్‌ 

సలిలము నందు నిల్చి తమిం జక్క(గ రే పవ లెల్ల సీతునం 
జలిపెను వేయి యేం డ్లటులు సంయమి ఘోర తపమ్ము వింతగన్‌ 


ముని విశ్వామిత్రుడు తప 

ము నప్పగిది, జేయ ఘోరముగ గలవర మ 
య్యును సురగణమ్మునకు నిం 

ద్రునకు భృశమ్ముగ నపుడు సరోరుహ నయనా! 


కని యప్సరసను రంభను 
ఘనులు మరుత్తుల యుతము నగద్విషు డనియిన్‌ 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


మినుకులు హితమ్ములు సురల 
కు నహితములు కౌశికునకు గుబులు చెలంగన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నజువది మూడవ సర్గము. 


బాలకాండము 


సర్గము 64. 


ఇంద్రు నాజ్ఞ( దపోభంగము సేయ వచ్చిన యప్పరస రంభను జిరకాలము శిలగా. బడియుండ 
మని శపించి యొక విప్రోత్తమునిచే శాప విమోచన మగు నని యనుగ్రహించుట, తిరిగి వేయేండ్లు 
ఘోరముగా దప మొనరింప దీక్ష వహించుట. 


కం. అమర శుభ కార్యము గలదు 
విమలా! రంభా! మునీంద్రు విశ్వామిత్రున్‌ 
భ్రమపటబచి కామమోహ వ 
శమందు( గూల్ప వలయు( జుమి సముచిత రీతిన్‌ 1. 


కం. సుత్రాముని పల్కులు విని 


గ్‌ 


త్రమ్ముగ బ్రాంజలి యయి యచ్చర లజ్జన్‌ 
గోత్రారితో( బలికె మృగ 
నేత్ర ప్రతి వచనము లిట్లు నీరజనేత్రా! 2. 


కం. సురనాథ! యీ మహాముని 
వర విశ్వామిత్రు. డూను బరమామర్హ 
మ్మరయంగ నన్ను నవ్విధి 
నరయను సందేహ మిందు నావం తైనన్‌ స 


కం. అదియే నా భయ మమర గ 
ణ దేవ! వేధించు. గరము నన్నిట మది లో 4. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


న దయం జూపుమునా పయి 
సుదతి యనంగ భీతి నిట్లు సురపతి రామా! 


కని రంభ నంజలించిన 

వనిత భృశార్తను నగారి పలికెను భద్ర 
మ్ము నరయుదు భీతిలకు నుడి 

విన కార్యమ్ము నొనరింపు ప్రీతిని రంభా! 


మనసును హరియింపః దనరు కోకిల రూప 
మున వసంత వేళ ముసుర జారు 

తరువుల నడుమ నల మరు(డుండ నా తోడ 
నీదు చెంత నుందు నీరజాకి.! 


అందమైన రూప మడర జేసి వెలుంగు 
లీన నీవు పరమ బుపినిం జేరి 
కౌళికుని( దపః ప్రకాశుని భేదింపు 
తపము రంభ! మూరి తరళనయన! 


అవ్వచనములు విని యత్యుత్తమంపు రూ 
పము ధరించి రంభ వదన మందు 
నవ్వలరంగ నంత నాతి విశ్వామిత్రు 


లోభపటుప జాగె శోభం జూపి 


మధుర మైన కోకిల కంఠ మంజు సుస్వ 
నమ్ములు వినిపింప నిజ మనమ్ము రంజి 
లంగం గరము విశ్వామిత్రు డంగన నట 
గాంచె గన్నులు తెఅవంగం గట్టెదుటను 


సంశయమ్ము కలిగె సన్మునికి విని నం 
త మధురస్వన ముచితంపు గాన 

మింక రంభ యునికి యంకము నందట్టు 
లరయ డెంద మందు నబ్బురముగ 


10. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఎజీం౧ి సహస్రాక్షుని యా 

వెబి పెటు(గని దుష్కృతమ్ము విశ్వామిత్రుం 
డలిముటి( జెలంగం గోపము 

తబిచై యా రంభ కొంసగెం దగు శాపమ్మున్‌ 


ఇల జయింప( గామక్రోధములను గోరు 
పురుషు లోభపటుప నెంతువు నను నీవు 
రంభ! దుర్భాగ్యురాల! శిల వయి నిల్లు 
వింక వేయేండ్లు ధాత్రిని శంక లేక 


విప్తుం డొకండు లోక వినుత తపస్వి మ 
చ్చాప దూషిత నిను జామ! యుద్ధ 
రించు నంత రంభ! యంచితముగను ద 
పోబలమ్ము చేత ముదము నొసగ 


అని యిట్లు మహాతేజుండు 

ముని విశ్వామిత్రుడు మనమున క్షోభించెం 
దన కోప మాపం జాలని 

తనముం జింతించి యంత. దద్ద రఘువరా! 


పెద్ద బాయి యయ్యి, బెను శాపమున రంభ 
విని ముని గిర లెల్ల వెజిచి మన్మ 

ధుండు దేవపతియు( దూర్ణ మేగిరి నిజా 
లయములకు( బరుగున రఘువరేణ్య! 


కోపమున మహాతేజుని కుశికపుత్రు 

తపపు హరణపుం గతన సంతప్ప్తుం డయ్యు 
నమ్ముని యజితేంద్రియు( డయ్యె నంత నిజ మ 
నమ్మున నశాంతు. డయ్యెను జుమ్మి రామ! 


పోవ నిజ తపమ్ము మునిప విశ్వామిత్రుం 
డెడంద జింత నంది యన్న, డలుగ 
నింక నెన్న, డేని నేను బలుక కుందు 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


నంచు నిశ్చయించి యాత డింక 


తలంచె మజియు నిట్లు దా నూపిరి గొనక 

వంద యేండ్లయినను బర(గి యింద్రి 

య జయ మరయ నెంచి యంగమును గృశింపం 
జేయు చుందు నంచుం జింత తోడ 


బ్రాహ్మణత్వము నేం బొందు వణకు స్వార్టి 

త తపము వలన శ్వాస నింతయును దీయ 
కయు నశన మింత( గుడువక కాల మెంత 
గడచినను నిల్చి యుందును గాఢ ధృతిని 


తపములో నుండ క్షయము నొంద వవయవము 
లెల్ల నావి యని తలచి యింపుగ వెయి 
యేండ్లు దీక్ష నుండ బ్రతిన నెలమి( జేసె. 
గౌశికుండు మునీంద్రుడు రామ! కఠినముగను 


18. 


19. 


20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నజువది నాల్గవ సర్గము. 


కం. 


బాలకాండము 


సర్గము 65. 


విశ్వామిత్రుడు వేయేండ్లు ఘోరమైన తపము సేసి జితేంద్రియు(డై బ్రహ్మదేవునిచే బ్రహ్మర్షి పదవి 
నంది వసిష్టని చే సమ్మతింప( జేసికొని తపము చాలించి వసిష్టునిం బూజించుట. జనకునిచే, 
బూజింపంబడి రామలక్ష్మణులతో వసతిగృహమున కేంగుట. 


శీతాద్రి దిక్కు వదలి మ 
హా తాపసి కౌశికుండు వరైంద్రికి. జని రా 
మా! తపము దారుణమ్ముగ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


వీతామర్షమ్ము సేసె విద్యోతముగన్‌ 
oa 


మౌనము నూని సహస్ర స 
మా నిచయము ఘోరముగ సమంచిత బుద్ధిం 
దా నాచరింపంజాగెన 


హో నిష్టందపము మునివరు( డుత్సాహముగన్‌ 


నిండ6ంగ వేయి యేండ్లు మునినిం గృశునిం గడు పెద్ద విఘ్నము 
ల్మెండుగ నావహించినను గ్లేశము నొందండు దా నకింతయున్‌ 
దండిగ నిశ్చయించి మది దారుణ మైన తపంపు దీక్షలో 
నుండును సంతతమ్మును మహోన్నత మానస ధీవరుండునై 


ఆతని సహస్ర వర్ష వ్రతాంత మందు 

నన్న మింత విశ్వామిత్రుం డాన నెంచి 

యున్న తరుణమ్ము నందు రఘూత్తమ! యరు 
దెంచి యన్నము ద్విజుం డయి యింద్రుం డడిగె 


అన్నము సిద్ద మైనది ధరామరు( గాంచి యొసంగె ధీరతం 
గ్రన్నన శేష మించుకయు+ గానక యుండెం దపో విశిష్ట సం 
పన్ను, డభుక్తు(డై మజియుం బల్కండు విప్రుని తోడ నెద్దియుం 
బన్నుగ నూనె మౌనమును శ్వాసను వీడి సహస్రవర్షముల్‌ 


విరహి తోచ్భ్వాసు తల నుండి వెల్వడుచును 
ధూమరాశి వ్యాపించెను దో | తలమ్ము 
నందు నెల్లెడ ముజ్జగ మందు మంట 

పెట్టి నట్లు భీతి, గొలుప బెట్టిదముగ 


దేవ రాక్షస గంధర్వ దివ్య పన్న 

గోర గాదులు నిజ కాంతు లాజి మోహి 

తు లయిరి తపః ప్రభావ మతులము పరగ 
మూరి నజునితోం బల్కిరి ముఖము లిట్లు 


చూప నాశ లడరి కోపింప యత్నింప 


తే.గీ. 


తే.గీ. 


కం. 


బెక్కు భంగు లకట వీస మైన 
దోస మెద్ది తోడుదు మునీంద్రు నందుం ద 
పమ్ము వృద్ది సెందు( బమ్మి కరము 

wm 


పాపము సుంతయు మునిలో 

తోఢుదె యీ కున్న. గోర్కి దుస్సహ తపమే 
యోపును లోకమ్ముల నౌ 

రా పరిమార్ప సచరాచరము నిక్కముగన్‌ 


కన దిశ లెల్ల దప్తములు కాంతి విహీనము లయ్యె నక్కటా 
యనయము గాంచ క్షోభితము లంబుధు లన్నియు మిక్కుటమ్ముగన్‌ 
ఘనముగా బృధ్వినిం జెలంగెం గంపనముల్‌ గతి నేర కుంటిమే 
యనిలము వీచె నుద్దతిని నట్జజ! నాస్తికు లుద్భవింతురో 


ప్రజలు ముల్లోకముల యందు వ్యాకులమున 
మూఢు లట్టుల నున్నారు గాఢ మైన 
తపపుం గాంతి సూర్యుని కాంతి తగ్గె నకట 
పద్మసంభవ! మునివరు ప్రభలు మించె 


అగ్ని రూపుండు ప్రభ లందు నాత్మ, దలచు 
వటికు సర్వనాశ మొనర్ప వాని నింపు 
గా ననుగ్రహింప నిపుడు కార్య మగును 
దేవ! యిమ్మహామునిని గాధి సుతు నెలమి 


మును ముల్లోకములం గా 

ల్పిన కాలాగ్ని వలెః కాల్ప జెల్లును జుమ్మీ 
ముని దేవ రాజ్య మడిగిన 

ను నీయ దగు గౌశికునకు నుత సంయమికిన్‌ 


అంత నలినజుని మున్నిడి 
చెంతకు( జేరి యమరులు కుశిక నందనుతో 
నంత మరసి తపమునకున్‌ 


సంతసమున దియ్యనౌ వచనము లని రిటుల్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


స్వాగతమ్ము నీకు బ్రహ్మర్షి! యానంద 
oA 
మాయె భృశము మాకు నంది తీవు 
పరమ తపపు మహిమ బ్రాహ్మణ్య మిప్పుడు 
స్వార్దితముగ నింక సముచితముగ 


ఇత్తు దీర్ణాయువును బ్రాహ్మ ణేంద్ర! యూ మ 
రుద్గణమ్ములః గూడి సురుచిర భద్ర 

మగును బొందం గలవు స్వస్తి యరుగు మింక 
సౌమ్య! సుఖముగ వలసిన చంద మెలమి 


పలుకులు పితామహునివి స 

కల దేవతలవి విని ముని కౌశికుం డెద లో 
నలరి మిగుల వందనములు 

పలికి యరసి వారి ననియె వచనము లిట్లున్‌ 


అన మీ రిట్టులు నాకు దక్కె నని బ్రాహ్మణ్యమ్ము దీర్ణాయువుం 
ఘన వేదమ్ములు సమ్మతించునె వషట్కారమ్ము నోంకారముం 
గనుండీ యవ్విధి నుండు నట్టుల దయన్‌ క్షాత్రశ్రుతి బ్రహ్మ వే 

ద నికాయజ్ఞుండు నా వసిష్టుండు ననుం దా నట్లు బిల్వం దగున్‌ 


శాంతిపటుప నమరు లంత వసిష్టుండు 
ముని వరుండు కౌశికుని సమీప 
మునకు వచ్చి స్నేహముం జేసి పలికె బ్ర 
హ్మ బుషి వీ వనుచు ముదావహముగ 


అంతయు దగ సిద్దించు బ్రహ్మర్షి వీవు 
సంశయం బించుకయు లేదు సంయ మీంద్ర! 
నా'బలికి సుర వరులెల్ల నాకమునకు( 
జనిరి సంతస మలరంగ స్వాంతములను 


పొంది కౌశికుండు మూరి బ్రాహ్మణ్య మా 


రీతి నంత బ్రహ్మబుషి వసిష్టు 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


బూజ సేసెను ముదమునను విశ్వామిత్రుం 
డు తగ బ్రహ్మబుషి వినుత యశస్వి 


కృత కామియై తపసునన్‌ 

స్థితుడై ధర సంచరించే జిత్తం బలరన్‌ 
స్తుతమతి శ్రమించి యివ్విధి 

నితండు బ్రహ్మర్షి యయ్యె నినకుల రామా! 


ఇతండ మునివరుం డిత డగు సుతప మునకు 
మూర్తిమంతు+ డితండె ధర్మ మూర్తి నిత్య 
మెంచ( దాపసుల కితండ యన్న లక్ష్య 
మగును రఘురామ! తామరసాక్ష! నిజము 


విప్తుం డా శతానందుడు విశ్రమించె 
నంత వచియించి యీ రీతి చెంత నుండి 
రామ లక్ష్మణులకు విని ప్రాంజలి యయి 
పలికె మిధిలాధిపతి గాధిపట్టి తోడ 


ధన్యుఃడ నయితి. దమ దయ నందితి ముని వ 
రేణ్య! రాగ రఘు వరేణ్యుల సహి 

తమ్ము నా సవన వరమ్మును వీక్షింప 

మీరు ధార్మిక వర! గారవమున 


మీ దర్శనము పునీతుని 

గా'దనరిచె నను మునీంద్ర! యానందదమై 

మీ దర్శన మాత్రమ్మున( 

బాదుకొనెను గుణము లార్య! బహు పద్ధతులన్‌ 


విస్తరముగః జెప్ప వింటిని మీ గొప్ప 
తపము కీర్తితం బనుపమ మెన్న 
రాముండును వినంగ నో మహాత్మా! దివ్య 
మైన నీదు గాథ వీను లలర 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. మీ తపం బప్రమేయము మీ బలమ్ము 
నప్రమేయము గుణములు నప్రమేయ 
ములు సుమి కుశికాత్మజ! సతము సదసునకు 
వచ్చిన సదస్యులు వినిరి యచ్చెరువున 28. 


ఆ.వె. తనివి తీర దెంత తడవు వినిన నద్భు 
తంపుం గథలు మీవి తాపసేంద్ర! 
కర్మ కాల మయ్యె ఘర్మగభస్తియు. 
జాగె( బశ్చిమాద్రి సంయమీంద్ర! 29. 


ఆ.వె. ఎల్లి రేపకడ మునీంద్ర కాంచ నగును 
నన్ను స్వాగతమ్ము నా కనుజ్ఞ 
నిమ్మ కృప వహించి నెమ్మి. దేజోమయ! 
యంచు వేండ జనకుం డంచితముగ 30. 


కం. అన విని విశ్వామిత్రుడు 
జనకు( బ్రశంసించి పురుష సత్తముని( దగన్‌ 
మన మలరంగ సంప్రీతుని 
ముని వీడెను దత్‌క్షణంబ భూవరు నంతన్‌ 31. 


కం. పలికి జనకు. డట్టుల న్‌ 
జలం గూడి ప్రదక్షిణమ్ము చక్క(గ సంబం 
బు 
ధుల తోడను జేసె. దమి మి 
థి లాధి నాధుండు మునికి దేవ సమునికిన్‌ 32. 


కం. మునివరుల పూజలం గై 
కొని యా రాఘవుల( గూడి కుశికాత్మజుం డం 
త ని జావాసమ్మున కేం 
గెను విశ్వామిత్రుం డెలమిం గీర్తింప జనుల్‌ 33. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నజువది యేనవ సర్గము. 


బాలకాండము 


సర్గము 66. 


విశ్వామిత్రుడు రామలక్ష్మణులు విల్లును వీక్షింప వచ్చిరని జనకునకు( జెప్ప(గ నా రాజు శివ 
ధనుస్సును దాను బొందిన విధము నెల్ల నుడివి రాముడు విల్లు నెక్కుపెట్టం గలిగిన నాతనికి దన 
పుత్రిక సీత నిచ్చి వివాహము సేసెద నని వచించుట. 


కం. 


కం. 


తే.గీ. 


తెలవాట( బ్రభాతమున వి 

మలమున( గృత కర్మ భాసమానుం డంతం 
బిలిచెను విశ్వామిత్రుని 

నిలాపతి సరాఘవ యుగు నింపుగ భక్తిన్‌ 


జనక నృపతి ధర్మాత్ము(డు 
ముని విశ్వామిత్రు రాజ పుత్రుల నామ్నా 
య నియతి బూజించి మహా 


తుని గౌశికుం గాంచి పలికి ముదమున నంతన్‌ 


స్వాగత మో దేవా! నీ 
వే గతి కార్యమ్ము గోరు దిమ్మానతినిన్‌ 
వేగం బాజారు(డ నే 
ఇవా 
నో గురువర్యా! సభక్తి నొనరింప నిటన్‌ 


విని ధర్మాత్ముని నా జన 

కు నమ్మహాత్ముండు పలికెను గుశికాత్మజుం డం 
త నృవీరుం గని వాక్యము 

లను వాక్యజ్ఞుం డతి మధురమ్ముగ నిట్లున్‌ 


వీ రిరువురు దశరథ పృథ్వీశ పుత్రు 
లసదృశులు జగద్విశ్రుతు లవని నాథ! 
ఘనులు సుక్షత్రియులు నీదు కడ గలట్టి 


గొ ప్ప వింటి గాంచంగ వచ్చి రిప్పురుషులు 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


భద్ర మగు నీకు రాజేంద్ర! పరమ ధనువు 
వీరి కింపుగం జూపింపం దీర వీరి 

కోరిక యెలమి మది నంది కోరి నట్టి 
చోటునకు నే(గ గలవారు సుమ్మి వీరు 


మునివరేణ్యు పల్కులను విని జనకుండు 
బదు లొసంగె నిట్లు మృదు ఫణితుల 
నుడివెద విను డా ధను విచట నున్న కా 
రణము నెల్లను వివరమ్ముగాను 


కలండు దేవరాతు డనంగ ఖ్యాతి బడసి 
రాజు నిమికి నావ వా(డు తేజ మలర 

వాని హస్తము నందుంచెం దాను గుదువ 

నా మహాదేవుండు మహాత్ము. డార్య! విలును 


మున్ను దక్ష యజ్ఞక్షయము ననరించి 

నప్పు డలుక రుద్రుడు గాంచి యమర గణము, 
బలికె భీషణ వాక్కులు వారి తోడ 

ధనువు నెత్తి హస్తమ్మున దారుణమును 


స్వీయ భాగములను స్వీకరింప(గ నుత్స 
హించి త్రిదశులార యుంచ రకట 

నాదు వంతు మీరు నజకెద వింటి చే 

మీ వరాంగములను జేవ మీట 


విమనస్కులై యమరు లె 

ల మునీంద్ర! శరణము వేండ రాజధరుండు ప్రీ 
త మనస్సు డయ్యు భవుండా 

యుమా ధవుండు కరుణా పయోనిధి యంతన్‌ 


ముదమున చంద్రశేఖరుండు ముచ్చట నిచ్చె ధనుస్సు నంత నా 
త్రిదశుల కుంచ భద్రముగ దిగ్వసనుండు త్రినేత్రుం డిచ్చినం 


10. 


11. 


12. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


బదపడి న్యాస భూతముగ వారలు దాని నొసంగి రింపుగా 
మ దుచిత వంశపూర్వునకు మౌనివరా! యిది గాంచ నయ్యదే 


దున్ను చుండ క్షేత్రము నేను దొరకె నాకు 
బాల యొకనాండు నాటి చాలు నందు 
క్షేత్ర శోధన మడరంగ సీత యన్న 

నామ మందు విశ్రుత యయ్యె నామె ధరను 


భూతలమ్ము నుండి పుట్టి వర్ధిల్లెను 
నా తనయగ మించి సీతతా న 
యోనిజ పెరుగంగ యోచించితిని వీర్య 
శుల్కము పడుచునకు సురుచిరముగ 


పుడమి బుట్టి మజీయు నడరి వర్ధిల్లు నా 
తనయం గాంచి వచ్చి తాపసేంద్ర! 

రా కుమారులు కడు వీ(క వరించిరి 
పరిణయమ్ము నెంచి తరుణి తోడ 


వీర్యమును శుల్కముగ నెన్న గార్య మంచు 
వారికి వరించి వచ్చిన పార్థివులకు 

బలికి కన్య నొస(గ లేదు వారి కెవ్వ 

రికిని? దాపస పుంగవ ప్రకటిత మతి 


స్వీయ శక్తి నిచట వీక్షింప శీఘ్ర మే 
తెంచ రాజ సుతులు మించి కలసి 
యెల్ల రుత్సహించి యుల్లమ్ము లలరంగ 
మిధిల కపుడు సంయమి వర గణ్య! 


స్వీయ బాహు వీర్య జిజ్ఞాసుల కొటికు 
ధనువును గొనితేరం దత్‌క్షణమ్ము 

వా రకట గ్రహింప నేరక యెత్తంగ 

లేక నిలిచి రెడంద బ్రాక సిగ్గు 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తెలియంగ వీర వరులలోం 

గల వీర్యం బల్ప మని ప్రకటముగ విను వా 
రల నే దిరస్కరించితి 

లలితమ్ముగ మునివరేణ్య! రాజాత్మజులన్‌ 


కోప మావహింప భూపతులకు నంత 
సందియమ్ము వారి శక్తి, గలిగి 
ముట్టడించిరి నిజ పురము మిథిల నెల్ల 
వారు మునివరేణ్య పగ వహించి 


అవమానింప బడి రనుచు 

నవని పతులు దల్చి మనము లందు. గినుకతో 
నవియ హృదయమ్ములు మిథిల 

ను వెతల పాల్ఫేసి రత్యనుచిత విధములన్‌ 


కడవంగ నొక్క యేం డటులం గాజియ నిండు కొనంగ వస్తువుల్‌ 
వడసితి దుఃఖ మగ్గలము స్వాంతము నందు మునీంద్ర! యత్తణిం 
గడంగి తపమ్ము సేసి సురకాయము నెమ్మి నుతింపగా దయన్‌ 
వడి చతురంగ సైన్యమును బన్నుగం బంపిరి నాకు దోడుగన్‌ 


వీర్య హీనులు మటి నిజ వీర్య సంశ 
యులు నృపతు లెల్ల శీఘ్రమ యుద్ద భగ్న 
హన్యమాను లయి సమంత్రు లాశలకుం బ 
రువులు వెట్టిరి పాపకర్ము లడలి కడు 


అట్టి కాంతిమంత మైన యా ధనువును 
రామలక్ష్మణులకు నో మునీంద్ర! 

సువ్రతా! ముదముగ( జూపింపం గలవాండ 
వారి కోర్కి దీర వలయు మజియు 


విల్లు నెక్కు పెట్ట విజయుండు రఘురాముం 
డైన మునివరేణ్య! నేనునాత 
నయ నవనిజ సీత నారీమణిని నిత్తు 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


దాశరథికి మది ముదమ్ము మీ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నజువది యాజవ సర్గము. 


బాలకాండము 


సర్గము 67. 


రఘురాముడు శివధనుస్సును గరమున గ్రహించి నారి సంధింప నా విల్లు పెల్లున విటి(గిన 
జనకుండు సంతోషించి విశ్వామిత్రుని యనుజ్ఞతో మంత్రులను దశరథ చక్రవర్తి నాహ్వానించి తోడ్తేర 
నాదేశించుట. 


కం. జనక విభు భాషణమ్ములు 
విని విశ్వామిత్రుం డవని విభువరుతోః బ 
ల్కెను మిధిలాధీశా! ధను 
వును జూపుమ రామున కని పుణ్యాస్తమ్మున్‌ 1. 


తే.గీ. అంత జనకు( డాదేశించె సంతసమున 
మంత్రులను దివ్యతమ ధనుర్మణిని గంధ 
మాల్య సువిభూషితమ్మును మానితమును 
దీసికొని రావలయు నంచు భాసితమును 2. 


కం. జన కాజ్ఞం జని సచివులు 
జనక పురికి నా పటు వగు చాపము దమతోం 
గొని శీఘ్రమ్ముగ వారలు 
సనుదేరం జాగి రంత సముచిత రీతిన్‌ 3. 


చం. నరులు మహా బలాఢ్యులు సనాద సుదీర్ణ శరీరు లింపుగా 
నరుగ(గ నైదు వేల భటు లాయత బాహులు లాగుచుండి భీ 
కరమును లోహపుం బదరికమ్మున నుంచిన చాప రాజమున్‌ 4. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


గురుతర బాధ కోర్చి యటకుం దమిం జేరిరి యెట్టకేలకున్‌ 


ఇనుప పెట్లెలోం బెట్టిన ఘన ధనుస్సు 

ల ల 
నుగొ నితెచ్చి యమాత్యులు తగ బలికిరి 
సుర సమాను మహాతేజు నరసి రాజ 
సత్తముని నతు లొనరించి సమ్మదముగ 


ఇది యా కార్ముక రత్న 
మ్ము దేని జూపింప నీవు పూనితి నృవరా! 
సదమల చిత్త! సకల రా 


టృదర్చితము సన్నుతమ్ము సద్దుణధామా! 


విని వారి భాషణములను 
ముని విశ్వామిత్రుని రఘుపుత్రద్వయముం 
గని కరముల నుంచి నుదుట 


జనకుండు రాజర్షి యనె వచనముల నిట్లున్‌ 


ఈ ధనుర్వరమ్ము గాధేయ! జనకుల 
చేత బూజితమ్ము శ్రేష్ట వీరు 


లు నృప పుంగవులును మును దగ బూరింప 
మూరి వా రశక్యు లైరి దేవ! 


సురలును రాక్ష సాసురులు శూర వరోరగ యక్ష వీర కి 

న్నర గణ దేవగాయనులు నైపుణ హీను లనంగ నెత్తగా 

నరి దగ గూర్ప లాగంగ మహాత్ములు మోయంగ దాని నక్కటా 
నరులను వేజ గాధి వరనందన! చెప్పంగ నేల యిచ్చటన్‌ 


ఆ.వె. 


అటి పెల్లు విల్లు బెట్టితి మిచ్చటం 

ట గ స ట్‌ 
గోరి నట్టి రీతి కుశికపుత్ర! 
రాజపుత్రలకు( గర మనురక్తిం జూపు. 
డింక దీని సన్మునీంద్ర! యిపుడు 


విని విశ్వామిత్రుడు జన 


10. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కుని భాషితములను రామ! కోదండమ్ముం 
గనుమా వత్సా! యని ప 
ల్కెను గాకుత్సుం గని ముని కేలీ లీలన్‌ 

(థి 


విని బ్రహ్మర్షి వచనములు 

ఘన పేటిక. దెజచి ఘనుడు కాకుత్నుం డా 
ధనువు నటం గాంచి గురు వ 

ర్యునితోం బ్రీతిం బలికె సముచిత వచనముల్‌ 


విల్లు దొడ్డది యిది దేవ! యుల్ల మలరె, 
గాంచ దీని నబ్బురముగ మించి నేను 
ముట్ట గోరుదుం జేతిని నట్టె యెత్తి 

దీని. బూరింప యత్నింతు మౌనివర్య! 


మంచి దనిరి రాము మాటల నాలకిం 

చి పుడమి పతియు మునిశేఖరుండు 

ముని వచనములు విని మూరి పట్టె ధనువు 
నడుమ లీలగాను నరవృషభుండు 


నరులు వేవురు వీక్షింప నర వరుండు 
రఘుకుల తిలకుండు సలీల రాము డంత 
నారి సంధించె ధను వెత్తి నలిన నేత్రు 
డెలమి ధర్మాత్ము( డానంద మెడ(ద నిండ 


12. 


13. 


14. 


15. 


అరి సంధించి నరోత్తముండు ఘన ధర్మాత్ముండు పూరింప నా 
వర కోదండము మధ్యలో విజుగ శబ్దం బయ్యె నిర్హాత సు 

స్వర తుల్యంబుగం గంపనమ్ము లిలం గన్పట్టెన్‌ సు ఘోరమ్ముగా 
గిరి సంఘాతము ముక్కలయ్యె గడు సంకీర్ణమ్ములై యెల్లెడన్‌ 


కూలిరి పుడమి మూర్చిల్లి ఘోర మైన 
శబ్దముల నాలకించి యశని నిభముల 
నెల్ల నరులు రాఘవులు మునీంద్రు( డింక 


రాజు దక్కంగ నచ్చట రాళ్ల పగిది 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తేటుకొనగ జనులు ధీనిధి పతి భీతి 
దొలంగ వాక్యవిదుండు దోయిలి ఘటి 
యించి వాక్యములు మునీంద్రుని వీక్షించి 
పలికె నింపు కొలుప నలరి యంత 


దేవ! కంటి రాముని వీర్య మీ విధముగ 
దశరథాత్మజుని బల మత్యద్భుతం బ 

చింత్య మింక ననూహ్యము చేవం గాంచ 
సంతసం బయ్యె మిక్కిలి సంయమీంద్ర! 


జనక కులకీర్తి బెంచును 
ఘనముగ నాదు సుత సీత కర మంది మహా 
తుని రాముని దశరథ నం 


దనుని యెలమి సంయమీంద్ర! తత్పరత వెసన్‌ 


నా ప్రతిన వీర్యశుల్క మనంగ నయ్య 
దినిజ మయ్యె, గౌశిక! ఘన మునివరేణ్య! 
ప్రాణ సమను సీతను సుత రామునకు న 
సంగ వలయు నిశ్చింతగ సంతసమున 


మీ యనుమతి నా మంత్రులు 

వే యరుగ నయోధ్య కిండు ప్రీతిని మీ ర 
ట్లీయంగం బంపుదు రథముల 

నాయతముగ భద్ర మగు మహాత్మా! మీకున్‌ 


వీర్యమునకు( గానుక సీత వీరవరుండు 
రామున కొసంగుట పలికి రమ్య రీతి 
నెల్ల నిక బ్రీతి భాషల నెలమి రాజు 


దోడితెత్తురు మిథిలకు దూర్ణ మార్య! 


రామలక్ష్మణులు వరముని గుప్తు లనియు 
దశరథునకు( దెలిపి ధరణి పతికి, 


20. 


21. 


22. 


23. 


24. 


బ్రీతి నొంది నట్టి పృధివీపతిని గొని 
తెత్తు రిటకు వేగ దేవ! మీటి 


కం. ముని యట్లె యనంగ నరపతి 
తన మంత్రుల సంప్రదించి ధర్మాత్ముండు వే 
పనిపె నయోధ్యకు సచివుల 
ను నుడివి కథ నెల్ల రాజును గొని మరల(గన్‌ 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నజువది యేడవ సర్గము. 


బాలకాండము 


సర్గము 68. 


జనకుని యాజ్ఞతో దూత లయోధ్యకు+ జేరి దశరథునితో రామలక్ష్మణులు విశ్వామిత్రు రక్షణములో 
నున్న వారని, శివ ధనుర్భంగ వృత్తాంతము, జనకుని వీర్యశుల్క విషయ ప్రతినను దెలిపి 
జనకాత్మజ సీతను రాముని కీయ దశరథుని యనుమతి జనకుడు కోరి మిధిలకు 
నాహ్వానించుటను దెలిపిన దశరథు(డు మంత్రులను సంప్రదించి యంగీకరించి మిథిలకు 
మరునా(డు ప్రయాణమును దలపెట్టుట. 


కం. జనకుని యాదేశమ్మునం 
జని దూతలు గడపి మున్నిశలు మార్గం బం 
దు నలసిన గుజ్జములతో 


ఘనపుర రాజం బయోధ్యం గదిసిరి ప్రితిన్‌ 1. 


ఆ.వె. రాజ భవనమునకు నోజ దూతలు సేరి 
ద్వారపాలకులను గోరి రిట్లు 
జనక రాజదూత లని మమ్ము. దెల్పుండు 
రాజనకు త్వరితము రాజ భటులు! 2. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


రాఘవునకు నివేదింప రాజ భటులు 
రాజు ననుమతిం జేరిరి రాజగృహము 
దూత లంత గాంచిరి దేవ తుల్యు నాద 
శరథుని నృపతి వృద్ధుని సంతసమున 


కేలు ముకుళించి దూతలు మేలి మాట 
లిట్లు రాజు తోడ బలికి రింపు కొలుప 
గౌరవముగ విగతభీతి వార లెల్ల 
మధురమైన భాషణములు మంత్రు లరయ 


మిధి లాధీశుండు ధీవరా! జనకు( డమ్మేధావి మిమ్మున్‌ మహా 
రథ! క్షేమంబును వృద్ధినిం దమిని సంప్రశ్నంబు సుస్నేహపుం 
బథ మూహించి పురోహితవ్రజ మహోపాధ్యాయులం గూడి యో 
పృథివీశా! నిరతాగ్ని హోత్ర యుత! సంప్రీతమ్ము సేసెం దగన్‌ 


అడిగి నిక్షోభము కుశల మవనినాథ 
మునివరేణ్యుండు కౌశికు ననుమతిం గొని 
జనకుండు మిథిలాధీశుండు చక్కంగ వచ 
నములు వైదేహుండు పలికె నయము లిట్లు 


మున్ను నా చేసిన ప్రతిన కన్నియ కగు 
శుల్క మది వీర్యమే యని సువిదతమ్ము 
వీర్య హీనుల విడిచితి బెల్లు కోప 


మూని రెల్లరు రాజులు దాన రాజ! 


అట్టి నాదు తనయ నంత విశ్వామిత్రు 

తో నరుగుచు నిచ్చ తోడ వచ్చి 

రిటకు నీ తనయులు పటువీర వరు లందు 
నగ్రజుండు జయించె నవని నాథ! 


పెనువిల్లు దివ్య మయ్యెను 
ధ్వనితో భగ్నము మహాత్ము బాహువు లందున్‌ 
జను లొల్లరు చూడ(గ రా 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


మునిచే రాజేంద్ర! నడుమ ముచ్చట గొలుపన్‌ 


సుతను సీతను వర వీర్యశుల్క నీయః 
దగు మహాత్మునకు నరేంద్ర! దాశరథికి 
బ్రతినం బూరింప నెంతును బన్నుగా న 
నుజ్ఞ నీయ నర్హులరు ధర్మజ్ఞ! మీరు 


ఒజ్జలు పురోహి తాదిగ 

సజ్జనులం గూడి రండు సముచితముగ వే 
యిజ్జ్ఞగతి భద్ర మగు మీ 

కిజ్ఞనవర రాఘవులను నీక్షింప( దగున్‌ 


ప్రీతి. గూర్ప( దగుదు పృథివీశ! తగ నాకు 
బ్రతిన నిజము కాగ రహి చెలంగు 

పుత్ర యుగ్మము+ గని ముదము నొందం గలవు 
చిత్త మందు రాజ సత్తమ! కడు 


అనుమతింప విశ్వామిత్ర ముని వరుండు 
గొని శతానందు నభిమతమును విదేహ 
రాజు పలికె నిట్టులు మధురపు గిర లని 
ప్రీతి నాగిరి శంకతో దూత లంత 


విని దూతల పల్కులు వొం 

దెను బరమానందము నృపతి దశరథుం డి 

ట్లనె వామదేవుని వసి 

స్థుని మంత్రుల నన్య జనుల జూచి వచనముల్‌ 


ఘన కాసల్యానందద 

తనుండు కౌశికుని యండం దమ్ముండు సౌమి 
త్రునితో విదేహ దేశ 

మ్ము నందు దమి నున్నవాండు పుత్రుం డెలమిన్‌ 


వీర్య సుపరీక్షితుండు నరవర్య జనకు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


చేత గాకుత్సుండు సుతను సీత నీయ 

యథ 
రామునకు నిష్ట పడుచుండె రాజవరుండు 
సంతసమున మహాత్ముడు క్షత్రియ బుషి 


కం. జనకుని వృత్తము నచ్చిన 
జననాథు మహాత్ముని దెద6 జనెదము నగర 
మునకు వెస నేల కాల 
మ్మును వ్యర్థము సేయ మనకు బురమున కే(గన్‌ 17. 


తే.గీ. మంత్రులు మహర్షు లెల్లరు మంచి దనిరి 
విని నృపతి పలుకులు ప్రీతి దనర మదుల 
నంత మంత్రులతో ననె సంతసమున 
నెల్లి పయన మంచు నరేంద్రుం డుల్ల మలర 18. 


కం. సర్వ గుణముల విరాజిలు 
నుర్వీశుండు సత్కరింప నుప్పొంగి మ హా 
ఖర్వ మమాత్యులు రాతిరి 
సర్వమ్మును గడపి రంత సంతోషముగా 19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నజువది యెనిమిదవ 


తెల్లవాజగ దశరథుండు సుమంత్రునితోం బ్రయాణ సన్నాహములను జేయ మని కోశాధికారి 
పుష్కలముగ ధన రత్నాదులతో ముందు చనవలి నని రాజాజ్ఞ నసంగి యమాత్య వసిష్టాది 
పురోహితులతో మిధిలకు+ జేరుకొనుట, జనకుని సత్కారము లందుకొని యా రాత్రి గడపుట . 


కం. చన రాత్రి యుపాధ్యాయుల 1. 


తే.గీ. 


తే.గీ. 


దన చుట్టమ్ములను గలసి ధరణిపతి సుమం 
త్రునితో దశరథుడు ముద 
మ్మున(బల్కెను మధుర వచనముల నిబ్బంగిన్‌ 


ధనముం గొని పుష్కలముగ 

జన(గ ధనాధ్యక్షులు మును సర్వులు వేగ 
మ్మున నానా రత్నములను 

గొని రాజాజ్ఞ యని పల్కి కూర్పుము వారిన్‌ 


చతురంగ బలమ్ములు చన 

నతి శీస్రమ్ముగ మదాజ్ఞ నఖిలమ్ములు నా 
తత యానమ్ములును సుమం 

త్ర! తరల వలయుం జుమి యుచిత గతిని వినుమా 


వెస వసిష్టండు వామదేవ సహితము చి 
రాయువుండు మార్కండేయు౦ డతుల తాప 
సుండు జాబాలి కాత్యాయనుండు నింక 
కాశ్యపుడు మున్ను విప్పు లేగంగ వలయు 


సమకూర్పుము నా రథమును 
సుమంత్ర! యాలస్య మేల సుమతీ! యింకన్‌ 
సమదం బే వలయు ద్వరి 

తమ చనం దగు నంచు దూత తతి వచియించెన్‌ 


లేని యానతి వేగ మణీ చతురంగ 

బలము బుషుల గూడి చనంగ నలరి ముందు 
వెనుకం దాం గదలెం బృథివీ ధవుండు 
సంభ్రమముగ దశరథుండు సద్గుణుండు 


చని నాల్లహముల మార్గ 

మ్ము నవ్విదేహ విషయమ్ము మూరి కదియంగన్‌ 
జనకుం డెటింగి యద్దా 

నిని సత్కార మొనరించె నెయ్యము మీటిన్‌ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అంత రాజు వృద్ధు నా దశరథు సమీ 
పించి సంతసమ్ము మించి పడసె 

నెడంద జనకుండు మిధిలేశుండు వాక్య వి 
శారదుండు వినుత చక్రవర్తి 


పలికె నా నరశ్రేష్టుండు పన్నుగ నర 
పుంగవుని తోడ స్వాగతమ్ము నృపవర్య 
కంటి భాగ్యవశమున రాఘవ! పడయుదు 
ప్రీతిం గాంచి వీర సుతుల విరివి నిచట 


కంటిని వసిష్టు నిచ్చట గర మదృష్ట 
మనంగ సకల ద్విజుల మధ్య నలరి మిగుల 
దేవతలయగూడి నలరెడి దేవపతి శ 

తక్రతు నిభమై యింపుగ6 దనరు వాని 


కృప దొలంగె విఘ్నము లల్ల గృప చెలంగ6 
బావనం బయ్యి, గులము సంబంధ మమర 
రాఘవుల తోడ వరవీర రాజ వరుల 

తో మహాత్ముల తోడ సంతోషముగను 


ఎల్లి యుదయమ్ము భూవరేం ద్రేంద్ర నెమ్మి 
పరిణయమ్మును జరిపింప నరవరేణ్య! 
యర్హుండవు నీవు జన్నంపు టంత మందు 
సంయమీంద్రుల కెల్లను సమ్మతమ్ము 


అన విని ముని వర్యుల మ 

ధ్యను వాక్య విశారదుండు ధరణీపతి య 
జనకుం గాంచి నృప వరేం 

బు 

ద్రునిం బ్రత్యుత్తరము నిచ్చె. దుష్టాత్ముండై 


పుచ్చుకొనుట యిచ్చెడు వాని యిచ్చ నుండు 


నంచు వింటిమి మున్ను మే మంచితముగ 


10. 


11. 


12. 


13. 


14. 


బరమ ధర్మజ్ఞ మీరెట్లు పల్క నట్లు 
చేయం గల వారలము మేము వేయు నేల 


తే.గీ. అచ్చెరువు నందు మునింగె. దా నప్పలుకుల 
నాలకింపంగ నత్తజి నా యశస్వి 
ధర్మతత్పరుండు నుత సత్యవచనుండు 
దశరథుం డన జనకుండు ధరణి ధవుండు 5 


కం. మును లెల్లరును గలసి యొక 
రి నొకరు హర్షమ్ము నందిరి మదుల మిగులం 
దనరుచు నిషాగోషిన్‌ 
ల ల 
ఘనులా ద్విజులు గడపిరి సుఖమ్ముగ రాత్రిన్‌ 16. 


కం. కని రామలక్ష్మణుల సుతు 
లను బరమానందము దశరథ నృపుం డందెన్‌ 
జనకుని సత్కారమ్మును 
ఘనముగ నంది గడపెను సుఖమ్ముగ రాత్రిన్‌ 17. 


తే.గీ. జనకుం డా మహా తేజుండు ఘనుండు తత్త్వ 


వేత్త క్రతు ధర్మ సత్కార్య వితతి పుత్రి 
కా ద్వయ విహిత కార్య నికాయము లొన 
రించి రాత్రి గడపెం బ్రీతి నంచితముగ 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నజువది తొమ్మిదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 70. 


జనకుండు పిలువ దమ్ముండు కుశధ్వజుండు మిధిలకు వచ్చుట, దశరథుని కోరిక మేర వసిష్టుండు 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


దశరథుని వంశ క్రమమును వర్ణించుట. 


అంత నుదయంపు(బను లవి 

యంతము కా మునుల కెల్ల నవని పతి మనః 
శాంతమున శతానందుని 

యంతికమున కేగి పల్కె నలరుచు నిట్లున్‌ 


నిజ సద్భాత మహా ప్రభా తనుండు సన్నిష్టాత్ముండుం దాం గుశ 
ధ్వజ నాముం డనుజోత్తముండు జన సంభావ్యుండు సాంకాశ్య నా 
నిజ దివ్యేకుమతీ నదీ తట పురిన్‌ నిత్యమ్ము పాలించు నో 

జ జలంటే తగ మేర కా నిలువ ద్రాకావ్రాతమే యాతనిన్‌ 


చూడ నిచ్చగింతు సుచరిత్రు యజ్ఞ ర 

కకు నిట మునివర్య! సంతసమ్ము 

నతడు నన్ను గూడి యనుభవింప( దగును 
డెంద మందు. దేజ మందు ఘనుడు 


అనుచుండ నా శతానం 
దు నెదుట నట్లు జనకుండు తూర్ణం బేతెం 
చ నచలితులు కొంద అటకు 


జను లాదేశించె వారి జనకుం డెలమిన్‌ 


వడి నేంగు గుజ్జములపై 

నొడయుని యాజ్ఞ దలం దాల్చి యుర్వీశునిం దే 
నడరుచు వారేగిరి వడి 

బిడౌజు పంపునను విష్ణుం బిల్చిన భంగిన్‌ 


చని సాంకాశ్యాఖ్య పురము 

కని రాజు కుశధ్వజు జనక సహోదరు నం 

త నివేదించి జరిగినది 

జనకుని చింతనము( దెల్ప( జక్కంగ నంతన్‌ 


వీర దూత వరులు వినిపించినది యెల్ల 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


విని కుశధ్వజుండు విభుని యాజ్ఞ 
జనక భూరమణునిం గను కుతూహలమున 
నేగుదెంచె మిధిల కెలమి వేగ 


వచ్చి గాంచి మహాత్ముని, బరమ ధర్మ 

పరుని యన్న శతానందు వందనము లి 

డి యుభయులకు నమ్రుం డయి భక్తి యుతముగ వ 
రాసనమ్మున నాసీనుం డయ్యె నంత 


అమిత తేజులు నతి వీరు లన్నదమ్ము 
లట్లు కూర్చుండి యుచితంపు టాసనముల 
మంత్రి వర్యు సుదామను మనుజ వర్యు 
నాదరమునం బంపి రని వాక్యముల నిట్లు 


వెడలి మంత్రివరేణ్య దుర్చేదు నిన కు 
లేశు నిక్వాకు దశరథు నెలమి పుత్ర 
సహిత మింక విప్రామాత్య సహిత మిటకు 
గౌరవమ్ముగ గొ నితెమ్ము కాంతిమంతు 


చని గుడారములకు సాకేతపుర నాథ 
వరుని రఘు కుల ఘన వర్దను గని 
వందనము లొసంగి వంచి శిరస్సును 
బన్నుగ వచనములు పలికె నిట్లు 


పరమ వీర! యయోధ్యాధిప! మిథిలాధి 

పుండు వైదేహుండు పురోధ పుంగవ సహి 

తమ్ము మటి యుపాధ్యాయ యుతమ్ము మిమ్ము, 
గాంచ నుపవిష్టుం డై యుండె నంచితముగ 


విని యమాత్య వరు వచనములు ముద మంది 
బంధు సర్షి మంత్రి పటల యుతము 

జనకు( డున్న దేశమున కే(గుదెంచెను 
రాఘవుడు దశరథ రాణ్మణి వడి 


10. 


11. 


12. 


13. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ల్‌ 


నరపతి సబంధు మంత్రి స 
గురు గణము విదేహపతినిం గూర్మి నరసి స 
ద్గిర లటి(గిన శ్రేష్టుండు మ 
ధురమగు వాక్యమ్ముల ననె దూర్ణం బిట్లున్‌ 


రాజేంద్ర! నీ వెటుంగుదు 

రాజుల కిక్వాకులకు( బరమ దైవత మీ 

తేజస్వి వసిష్టుండు తా 

భాజనుం డగు మాకు మాటు పల్క6గం బనులన్‌ 


అనుమతింప విశ్వామిత్రు( డభిల మునిని 
చయము ధర్మాత్ము(డు వసిష్ట సంయమీంద్రుః 
డు వచియించును దగ మా పటుతర వంశ 
వృక్షమును యథాక్రమమున సుకితీశ! 


పలికి దశరథుం డిట్టులు సలలితమ్ము 
మౌన మూనె నరేంద్రుండు టేని గమికి 
నడుమ నంత వసిష్టుండు దొడంె వాక్య 
విదుండు స పురోహిత నృపతి కెదుటః జెప్ప 


నలువ యవ్యక్త తేజుడు నలినజుండు 

శాశ్వతుండు నిత్యావ్యయ విశ్వసృజుండు 
వాని కుద్భవించె మరీచి వాని సుతుడు 
కశ్యపుడు వివస్వంతు డంగజుం డతనికి 


మనువు వైవస్వతుండు దాః దనరి మును ప్ర 
జా పతిగ బ్రసిద్ధుండు ప్రజా పతికింగు 

మారు డిక్వాకుండు మొదటి మగండు పురమ 
యోధ్య కతని కింపుగం గుక్షి యుదృవించె 


కుకికి( బుట్టె వికుక్షి శ్రీమంతుండు నతనికి బాణుం డమిత బలుండు 
బాణునకుం బ్రతాపవంతు( డగు ననరణ్యుండు తేజస్వికి నుదృవించెం 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


ర 


బృథు వాతని సుతుండు వీర త్రిశంకువు దుందుమారుండు సుతుం డతనికి 
యువనాశ్వు( డాతడె యుర్వీధవుండు మాంధాత యతని కయ్య దనయు( డెలమి 


ఘనుడు మాంధాతకు సుసంధి తనయు డాయ 
నతనికి ధ్రువసంధి ప్రసేనజితు( డనంగ 

నిద్దజు సుతులు ధ్రువసంధి కెలమిం బుట్టె 
భరతు( డసితుండు నందన వరు డతనికి 


అసితున కైరి శత్రువులు హైహయు లా శశిబిందు తాళ జం 
ఘ సహిత శూర పుంగవులు కానలు సేరి పరాజితుండు నా 


యసితు(డు మంచుకొండ దరి కల్పబలుండు సభార్య మంత్రి వ 


ర్ల సహిత ముండె నా పుడమి కాంతుండు భీతి భృగూత్స వాటినిన్‌ 


దార లిద్ద అపుడు గర్భ ధారిణు లని 

విదిత మొక సతి సవతికి విష మొసంగ 
జ్యవన నాముందు భార్గవు( డవని సురుండు 
హిమనగం బాశ్రయించి యుండె ముని వరుండు 


ఒక సతి దారల లోన సు 

త కాంక్ష భార్గవు సురనిభు. దపసి మహా భా 
గ కొలువ మృగలోచన య 

న్య కాంత కాళిందియు సుతు నంద(గం గొలిచెన్‌ 


ముని యనె దేవి తోడ వగపుం గొన కమ్మ మహా బలుండు దా 
జననము నొందు శీఘ్రమున సన్నుత శూరుడు నీకు నా వ రా 
నన పతి శోక తప్త ఘన నందను బట్టపు రాణి దాః గనెన్‌ 

ఘన విష సంయుతమ్ముగ సుఖమ్ముగం దాపసి పల్కి నట్టులన్‌ 


సవతి యయ విషము చంప బిండమ్మును 
గరము తోడ బుట్ట వరసుతుండు 

సగరుం డంచు నామ సార్థకంబును గాంచె 
రాజ సుతుడు ఘన పరాక్రముండు 


అసమంజసుడు సగ రాత్మజుం డంశుమంతు( డతని సుతుడు పుత్రుం డతనికి 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


నా దిలీపుడు దిలీ పాత్మజుండు భగీరథుండు కాకుత్ను డుద్దండ సుతుం డ 
® 
తనికి, గాకుత్సుని తనయుడు రఘువు నరాదక కల్మాషపాదుండు రఘు 
యథ 
నందనుం డతని తనయుడు శంఖణు( డితనికి సుదర్శను. డితనికి. గుమారు. 
తే.గీ. డగ్నివర్లుఃడు శీఘ్రుగుం డతని సుతుండు 
ణ 
శీఘ్రుగు సుతుండు మరువు ప్రసిద్ధుం డితని 
పుత్రుండు ప్రశుశ్రుకుం డితని పుత్రు. డంబ 
రీషుం డితనికి నహుషుడు రిపు దమనుండు 


తే.గీ. నహుషునకు యయాతి జనించె నందనుడు య 
యాతి పతికి నాభాగు(డె యాతని తన 
యుం డజు డజునకు దశరధుండు రామ 
లక్ష్మణు లితని తనయుల రాజముఖ్య! 


తే.గీ. కులమున మొదలు నుండియు గొప్ప ధర్మ 
రతులు రాజు లిక్వాకులు సతత సత్య 
వాదు లెల్ల వీర వరులు భాస్క రాన్వ 
యులు విమల చరితులు నృవ రోత్తములును 


కం. నృవరానీ తనయ లుభయు 
ల వరులుగ వరించు రామలక్ష్మణుల నికం 


బ్రవరులకు నీయ నుచితము 
ప్రవరలను నరేంద్ర యెంచ వైదేహ నృపా! 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బదవ సర్గము. 


బాలకాండము 


సర్గము 71. 
౧ 


జనకు(డు తన వంశ వృక్షమును వినిపించుట. రామలక్ష్మణులకు సీత నూర్మిళల నిత్తు నని 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


మూడవ దినమున నుత్తరఫల్లునీ నక్షత్రమున వివాహము జరిపింపు మని దశరథుని వేండుట. 


వినియా వసిష్టు పలుకులు 

జనకుండు వినయమ్ముతో వచనములు దగని 
ట్లనియెన్‌ నిజ వంశక్రమ 

ము నుడివెద వినుండు భద్రము దనరు మీకున్‌ 


కన్యా దానంపు(' దటి వ 

దాన్యునకు మునీంద్ర! ప్రీతి దన వంశ గతిన్‌ 
ధన్యత నుడువంగ వలయు 

మాన్యచరిత్ర! యన నాదు మాటలు వినుండీ 


స్వీయ కర్మగణమ్ముల విశ్రుతుండు 
ముజ్జగమ్ముల నిమి విభు. డజ్జన పతి 
యగ్రగణ్యుండు సత్త్వ జనాళి యందు. 
బరమ ధర్మాత్ము( డుత్తమ పార్ధివుండు 


వాని కంత బుట్టెను మిధి వాని చేత 
నిర్మితమ్ము మిథిల యని నెగడు పురము 
జనకు లందు మొదటి వాండు జనకుని తన 


యుం దడుదావసు డన సద్గుణుండు ఘనుడు 


నందివర్ధనుండు నందనుం డగు నుదా 
వసువునకు సుకేతు వసుమతేశు, 

డతని సుతుండు తనయు+ డగు దేవరాతుండు 
పతి సుకేతువునకు బల్లిదుండు 


దేవరాతుని సుతుండు క్షితి వినుతుండు 
రాజబుషి నాం బరగి బృహద్రథు డతనికి 
వీరుండుం బ్రతాపుం డగు మహావీరుం డనెడు 
వాండు సంభవించెను దగ వేడుకగను 


సత్యవిక్రముండు సుధృతి జనన మందె 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


నంత నా మహావీరున కత డతి ధృతి 
మంతుండు సుధృతికి, దనయు( డంత బుట్టె 
దృష్టకేతువు ధార్మికు( డిష్ట మడర 


దృష్టకేతువునకు( గృతమతి హర్యశు( 
డుదితు( డయ్యి నాతం డుత్తమముగ 
రాజబుషి యనంగ రాజిల్లె నతనికి( 
బుట్టె మరు వనంగా బట్టి యంత 


స్థిరుఃడు మరువునకు+ బ్రతింధకు(డు జనించెం 
గీర్తిరథు(డు వానికి జనియించె 

ధర్మచిత్తుం డతండు ధరణి విభుండు దేవ 
మీఢుం డతని సుతుండు గాఢ బుద్ధి 


దేవమీఢ తనయు( డా విబుధుండు మహీ 
ధ్రకుండు విబుధు సుతు. డితనికి( గీర్తి 


రాతుండు తనయుడు బలము మిక్కుటము మహా 


రోము. డతని సుతవరుండు బుషియు 


ఆ మహారోమున కతి ధర్మాత్ము డైన 
స్వర్ణరోముండు రాజర్షి జనన మందె 

నతని కుదయించెం బన్నుగ హ్రస్వరోము, 
డితనికి సుతద్వయము పుట్టె నెలమి మీ 


రాజు హ్రస్వరోమునకు ధర్మజ్ఞునకు జ 
నించితిమి జ్యేష్టుడను నేను మించి తమ్ము, 
డైనయీ కుశధ్వజుడు మహాపరాక్ర 

ముండు వీరుండు సద్గుణ మండితుండు 


నను రాజ్యమున నిలిపి మా 

జనకుండు కుశధ్వజు ననుజవరుని భార 
మ్మును నాపై మోపి వన 

మ్మున కే/౧ను భూవరుండు మునిగణ ముఖ్యా! 


10. 


11. 


12. 


13. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


దివ మే6గ జరా భార 


మ్ము వహించి జనకుండు స్నేహము దనరంగడునా 


యవరజు గుశధ్వజుని దే 
వ వరాభుని ధర నరయుచు వచ్చితి దేవా! 


అంత గొంత కాలమునకు నరుగుదెంచి 
పురము ముట్టడించె సుధన్వ నరవిభుండు 
వీర్యవంతుడు సాంకాశ్య విశ్రుత పుర 
వరము నుండి మిథిలను సబలము మీటి 


పరమ శివ ధనుస్సు మజియు 

వర కన్యామణిని సీత బద్మదళాక్షిన్‌ 
సురుచిరముగం దన కిమ్మని 
నరనాథుండు గిర లంపె నా కుద్వృత్తిన్‌ 


ఈ కున్నను బ్రహ్మర్షి! మ 

హా కలహం బయ్యె నంత నాతని తోడన్‌ 
భూకాంతుండు నా చేతను 

భీకరముగం జచ్చె నాజి విప్రవరేణ్యా! 


నరనాథు నిహతు+ జేసి స 

మరమ్మునం గుశధ్వజుని సమంచిత రీతిం 
బుర మా సాంకాశ్య కనువు 

గ రాజు జేసితి మునీంద్ర గారవ మొప్పన్‌ 


ఆతండు కనిష్ట సోదరుం డన్న నేను 
ముదము చెల6గ నెడంద నిత్తు మూరి సీత 
ను దగ రామున కూర్మిళను మటి లక్ష్మ 
ణునకు భద్ర మగును మీకు మునివరేణ్య! 


వీర్యశుల్క పీత వీరుండు రామున 
కిత్తు నూర్మిళ ని(క నిత్తు లక్ష్మ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ణునకు శంక యేల నుడివెద ముమ్మారు 
సంతసమ్ము దనర సంయమీంద్ర! 


తే.గీ. ఇత్తు వధువుల రఘువీర! యెలమి రామ 
లక్ష్మ ణార్భమ్ము నిండు నాల నధికమ్ము 
టె 
గాను బితృ కార్యము లొనర్పుండీ నయముగ 
భద్ర మగు జల్పు. డంత వివాహ మడరి 21. 


తే.గీ. నేడు మఖ మహాభాహు వీ మూడవ దిన 
మందు నుత్తర ఫల్లుని యందు రాజ! 
తగ వివాహము జరిపింపం దగును మీకు 
దనయుల కయి దానములు కర్తవ్యము లగు 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది యొకటవ సర్గము. 


బాలకాండము 


సర్గము 72. 


విశ్వామిత్రుడు జనకునితో భరత శత్రుఘ్నులకుం గుశధ్వజుని కుమార్తెల నిచ్చి వివాహము సేయ 
నుత్తమ మని సూచింప సంతోషముగ జనకుం డంగీకరించుట, పిదప దశరథు(డు నిలియమునకు( 
బితృ కార్యములకు. బుత్రార్థము దాన కార్యాదులకై వెడలుట. 


కం. అన నట్లు జనకుండు నృపతి 
ముని విశ్వామిత్రు. డంత మూరి వసిష్టుం 
డును దోడుండ(గ నవ్వీ 
రుని వీక్షించి పలికెను గురుతర వచనముల్‌ 1. 


తే.గీ. అప్రమేయములును ననూహ్యమ్ము లీకు 
లములు పుడమి నిక్షాకుల లలితతర వి 2. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


దేహుల కులమ్ము లంచ విదేహ రాజ! 
వీనికి సమము లరయము విశ్వ మందు 


తగుదురు రామలక్ష్మణులు ధారుణి సీతకు నూర్మిళా సతీ 
మృగ సదృశాక్షికిం గరము మేటి కులమ్మున రూప సంపదం 
దగుదురు వీరు వారికిని? దథ్యముగాం బరికించి చూచినన్‌ 
జగముల. గాంచ మిట్టి వర సంగమ మెందును రాజపుంగవా! 


చెప్పం దగుం దిరమ్ముగ విశేషము నొక్కటిం దప్పకుండగా 
నొప్పుగ నీ కుశధ్వజుని యుత్తమ కన్యక లిద్దఖిం దగం 
జొప్పడు గోర నింపుగను సువ్రత! దారలు గాగ రూప మం 
దిప్పుడమిం గనంగ సరి యిద్దరణీపతి పట్టి జంటకున్‌ 


భరత శత్రుఘ్నుల కొజకు. బద్మ నయన 
లిద్దణిని నరేంద్ర! మహాత్ములిరువురకును 
దశరథాత్మజులు సుర సదృశ మహా ప 
రాక్రములకు విశ్వప సముల కడిగెదము 


పుణ్య కర్ము లిక్వాకులు పుడమి నాథ! 
మీ కులమ్ము నట్టులం జుమ్ము మీ రుభయులు 
వియ్య మందుండు చక్కంగ విగత చింత 
రెండు కులములు వర్జిల్ల మెండుగాను 


అన విని విశ్వామిత్రు వ 

చనమ్ములు వసిష్టు మతియు జనకుండు వినయ 
మ్మునం బ్రాంజలి వాక్యమ్ములు 

మునిద్వయము గాంచి పల్కె మోదం బలరన్‌ 


మీ రిట్లానతి నీియంగ 

గారవమున సదృశ వంశ ఘన సంగమ మే 
పారగందలంతు నా కుల 

మీ రీతిగ ధన్య మయ్యె నిద్ధర నంచున్‌ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


అట్ల యగును భద్ర మగును మీకు గుశధ్వ 
జుని తనయలు వీరు తనరి నలిన 

నేత్ర లింక భరత శత్రుఘ్నులను భజిం 
చెదరు సతులుగ విలసిల్లి ప్రీతి 


రాజ పుత్రులు నల్వురు నోజ నొక్క 
దివసమున రాజకన్యల దీప్తముఖుల 
నల్వుర కరపద్మమ్ములః జెల్వముగ గ్ర 
హింతురు మహాబలులు సంయమీంద్రు లార! 


ఫల్లునుల నుత్తరంపు దివసము నందు 
దేవ! భగుండు ప్రజాపతి తా వెలయంగ, 
బరిణయమునకు మేలండ్రు పలికి యిట్లు 
నంజలించి లేచి మునుల కనియి నిట్లు 


ఉత్తమంపు ధర్మ మొప్పుగ నా కొన 
రించితిరి పరమ మునీింద్రులార! 

నిత్య శిష్యుండ నని నే నెంతు మీకువ 
రాసనమ్ము నందు నలరు, డిచట 


దశరధున కయోధ్య విధమ్ము తల(ప మిథిల 
యగును నాకు బాలనమున నార్యులార! 
వలదు శంక మీ కిట నర్హ పథ మనంగ 
దోంచినది యెల్ల జేయుండు తోరముగను 


సంతసము నంది మాటల 
కంత జనకుం డన(గ నట్లు కరము పలికె స్వీ 
యాంతఃకరణమ్మున భూ 
కాంతుం డా దశరథుండు కమనీయముగన్‌ 


అన్నదమ్ము లిద్దజు మిధిలాధిపతు ల 
మిత గుణ నిధాను లెంచంగ మించి మీరు 


బుషుల రాజన్యులను నిత్య మెలమి బూజ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


సేయుదురు భక్తి మీఅంగ రాయలార 


స్వస్తి కల్లు భద్రమ్మగు విస్తతముగ 
మీకు. బోయివచ్చెద మింక మీటి శ్రాద్ధ 
కర్మములు సలుపంగ నౌపకార్యల కని 
పల్కి దశరథుం డిక్వాకు పార్థివుండు 


ఆమంత్రణము గొని నృపతి 

యా మిథిలాధిపతి నుండి యనురాగముతో 
నాముని వరేణ్యు లిద్దజం 

దా ముం దిడి వేగమ చనె దశరథుం డంతన్‌ 


చని నిలయము రాజు శ్రాద్ధము జరిపించి 
శాస్త్ర విధిని నంత శ్రద్ధతోడ 

నుదయ మందు లేచి యుత్తమముగను గో 
దానముల నొసంగె దశరథుండు 


కులుకుచు లక్ష లక్ష వర గోవుల దాన మొసంగె వేద వి 

ప్తుల కట నొక్క యొక్క వర పుత్రున కై తగ రాఘవుండు వా 
రల కిల క్షేమ మేర్పడ ధరాపతి బంగరు కొ మ్ములుండ వ 
త్సల సహితమ్ము ప్రీతిని నొసంగెను బాలకుం గాంస్యపాత్రలున్‌ 


పుత్రుల కొటికు నింపుగం బుత్ర వత్స 
లుండు గోదాన సహితమ్ము మెండుగ ధన 
ము నితరమ్ముల నస విప్రులకు రాఘ 
వుండు దశరథుం డవని ధవుండు వెండి 


కృత గో దానుండు నందన 
వృత దశరథ రాజు వెలిం౧ విశ్వేశ గణా 
వృత హర్షిత ప్రజాపతి 

9 


గతి ముది తాత్ముం డయి యధికమ్ముగ నచటన్‌ 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది రెండవ సర్గము. 


బాలకాండము 


సర్గము 73. 


సీతారాముల కల్యాణ ఘట్టము. 


కం. ఏ దిన మందు దశరథుండు 
గో దానమ్మును ద్విజులకు( గూర్మి( జలిపెనో 
యా దినముననె యుధాజితు( 
డాదరముగ నే(గుదెంచె నాపురమునకున్‌ 1. 


ఆ.వె. భరతునకు స్వయముగం బరగెడు మేన మా 
మయును గేకయపతి ప్రియ తనయుండు 
గాంచి యడిగి యాత డంచితముగ మహా 
రాజు క్షేమ మంత నోజం బలికె 2. 


కం. కేకయ దేశాధీశుండు 
మీ కుశలం బడిగె రాజ! మీటీన ప్రేమన్‌ 
మీ కోరు వారును గుశల 
మే కాకుత్గ యిపుడు వసుధేశ్వర భృశమున్‌ 3. 


ఆ.వె. మేన యల్లు(గాంచ మేదినీశ! జనకు( 
డా మహీధవుండు ప్రేమ నిచ్చ 
గింప నేంగితి వడి నెలమి నయోధ్యాపు 
ర వరమునకు నేను రాగ మడర 4. 


చం. వినితి నయోధ్య లోన నృప! వేడ్క సుతాలి వివాహ కార్యముల్‌ 
ఘన మిథిలా పురమ్మునను గ్రన్ననం జేయగ నేంగి రంచు నే 
విని కన మేనయల్లు నిట వే యరుదెంచితి నంచు, బల్క నా 
విని తగ గౌరవించె బతి ప్రీతి వరాతిథి గౌరవార్డునిన్‌ 5, 


అంత వసించి రాత్రి యట నాత్మజు లెల్లరం గూడి ప్రీతి రా 
త్య్యంతము నందు. గృత్యముల నందటు వేగమ యాచరించి వే 
దాంతులు మౌని పుంగవుల నంద ముం దిడి చేరి రంత య 


జ్ఞాంతిక వాటికా తటికి నాదర మొప్పంగ సంభ్రమమ్మునన్‌ 


చేతికి దోరణమ్ములను జెల్వపు టాభరణమ్ము లుండణా 

భ్రాతలం గూడి యా విజయ పాటవ యుక్త ముహూర్త మందు సం 
ప్రీత మనస్కుం డార్యుండు వివేకుండు సేరి వసిష్ట తాపస 

వ్రాతము ముందు నుంచి తగ రాముండు నిల్చెను దండ్రి చెంతనున్‌ 


ఏంగి వసిష్టుం డంత మిథిలేశుని పాలికి భూవరేణ్యుతో 
వాగమృతమ్ము లొల్క ననెం బార్థివ! మంగళ యుక్తు(డై మహా 
భాగుండు రాఘవుండు క్రతు వాటిక జేరి సుతాలి తోడుతన్‌ 
బాగుగ వేచి యుండె నటం బంక్తిరథుండు ఘనార్హ దాతకై 


దాతయు గ్రాహకుండు సతతమ్మును నన్నిట వెల్లు చుండ్రు సూ 
ప్రీతి స్వధర్మ మింపుగను వేగమ సేయుమ యీ వివాహముల్‌ 
భూతల నాథ! నాం బలుకం బుణ్యతముండు వసిష్టుం డింపుగా 
నాతత ధర్మవేదు( డనె నా జనకుండు మహాత్ము( డిట్టులన్‌ 


ఎవ్వండు ద్వార రక్షకుండ యెవ్విధి మిమ్ముల నడ్డగించె మీ 

రెవ్వరి యాజ్ఞ గోరుటయు నేల స్వవేశ్శమ యంచు? దల్పుండీ 
వై 

యివ్వర దేశ మెంచ సత మింపుగ మీ ఘన దేశ రీతినిన్‌ 

నివ్వటిలంగం దల్పు. డెద నిత్యము రాఘవ! రాజపుంగవా! 


మంగళ కృత్యముల్‌ వరుస మా సుత లల్ల రొనర్చివేదికిన్‌ 
ముంగలం జేరి రింపుగను బుణ్యమునీశ్వర! వహ్నికీల ల 
బృంగిని వేచు చుంటి నిట బార్థివ! సిద్ధము సేసి యన్నిటిన్‌ 
భంగ విహీన మిచ్చట వివాహము సల్పుండు జాగు లేకయే 


జనకుని యా మాటలు విని 
ముని సహితమ్ము దశరథుడు పుత్రుల నెల్లన్‌ 


10. 


11. 


12. 


తే.గీ. 


ర 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఘనులను బ్రవేశ పెట్టెను 
మనమున హర్షం బొదవ సమంచిత రీతిన్‌ 


అంత వైదేహులు నృపులు సంతసమున( 
గని వసిష్టుని ధార్మిక! మునివరేణ్య! 
రాము పెండ్లి పనుల నభిరాముని వక 
జేయుండు బుషివరులం గూడి శీఘ్ర మనిరి 


అన విని వసిష్టుం డట్టుల 

యని విశ్వామిత్రు నింక నడరి శతానం 

దుని ముందుంచి ముని వరుల 

దనరెను సురనిభుండు సేయం దగు కార్యములన్‌ 


చలిపందిరి నడుమ జక్కగ నిర్మించి వేది మహాముని విధిని గంధ 

పుష్పాదు లెల్లెడ మూరి జల్లి యలంకరించి సువర్ణమ యేద్ద పాలి 

కా తతి ఛిద్రంపు ఘటము లంకుర సంయుతమ్ముల నుంచి స్రువమ్ము లింక 
స్రుక్కులు మూకుళ్లు చుట్టు నుంచి యగరు ధూపంపు పాత్రలు ధూప యుతము 
శంఖ పాత్రలు పాత్రలు సజలముల న 

లంకరించె లాజాక్షతలను ఘటముల 

నించి సంస్కృతముల వేది నంచితముగ 

సంతసమ్మున నింకను సంయముండు 


సమపు దర్భలను బటిచి చక్క మంత్ర 
పూర్వకము వేది నగ్ని సముచిత మంత్ర 
వాచ్యముల నుంచి వెలి(గించి భవ్యముగను 
వ్రేల్చె నేతి వసిష్టుండు వేదవిదుండు 


అంత సర్వాభరణ భూషి తాంగి సీత 

నగ్ని యెదుట రామునకు ముం దలర జేసి 
వడిని గౌసల్య కానంద మడర( జేయు 
రాముని( గని జనక మహారాజు మురిసి 


ఆతత గుణ జిత నారీ 


13. 


14. 


15. 


16. 


17. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


వ్రాతన్‌ భూజాత వస్త వర సంవీతన్‌ 
భూతల నాథు(డు పల్కెను 


సీతా సంజాత జూపి సీతన్‌ నాతిన్‌ 


రామ! కడింది భద్ర మభి రాముండ! నీ కగు రమ్ము లెమ్మి(కన్‌ 
రామ పతివ్రతాగణ లలామ మదాత్మజ సీత కేలు కెం 

దామర నీ కరాబ్బమునం దద్దయు+ బ్రీతి గ్రహింపు మిత్తటిన్‌ 
రామను ఛాయ నా నడచు రమ్యను నీ సహధర్మచారిణిన్‌ 


అని జనకుండు మంత్ర విమలాంబువు లల్లనం జల్ల మెల్లగన్‌ 
మునులును నిర్ణరౌాఘమును ముచ్చట పల్కిరి సాధు సాధు వం 
చు నలరి దేవ దుందుభులు చోద్యముగా వినిపించె మ్రోగ(గా 
ఘనముగం బుష్ప వర్ష మట గ్రద్దన పాతిత మయ్యె జెంతనున్‌ 


ఒసంగి మంత్ర సలిల యుత మట్లు సీతను 
సంతసమ్ము నంది యంతరంగ 
మందు జనకు. డా మహారాజు పల్కెను 


లక్ష్మణు బరికించి లక్ష ణాంగు 


లక్ష్మణా రమ్ము భద్ర మలరును నీకు 
నూర్మిళా కరాబ్దమును నీ యుత్తమంపు 
హస్త నలినమ్ముచే( గొను మసవస యిసు 
మంత లేక పరమ హర్ష మడర హృదిని 


పలికి యట్లు గాంచి భరతు ననియె నిట్లు 
రఘుకుమార నీ కర నలినమున 
సంగ్రహింపు మయ్య! చయ్యన మాండవీ 
హస్త పద్మ మీవు హర్ష మడర 


జనకు( డంత( గాంచి శత్రుఘ్నుని( బలికె 
నో మహా భుజయుగ యొప్పుగ శ్రుత 
కీర్తి హస్త సుమము కృతమతి నీ హస్త 
పద్మమున గ్రహింపు భద్రముగను 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


మీర లెల్లరు సౌమ్యులు వీర వరులు 
సచ్చరిత్రులు దారల సంయుతమ్ము 
దనర వలయు నాలస్యము తగదు మీకు 
నింక గాకుత్సులార! నిశ్శంక నిపుడు 


జనకుని నాలకించి మునిచంద్రు వసిష్థు ననుజ్ఞ నల్వురున్‌ 
వనితల హస్త పద్మములు పాణుల నంత స్పృశించి యింపుగా 
ననలము చుట్టు తిర్గి రట నాలుల తోడుత రాజు సంయముల్‌ 
తనరిరి వారితో విధి యుతమ్ముగ జేసిరి పెండ్లి యచ్చటన్‌ 


అంతరిక్షము నుండి మహాద్భుతముగ 
రాఘవులు గ్రహింప మృదు కరమ్ములను గు 
రిసిరి పుష్ప వర్షమును మురిసి యమరులు 
వెల్లు లీన మిక్కుటముగ నాల్లు దిశల 


దివ్య దుందుభి స్వనములు భవ్య వాద్య 
గీతముల నచ్చరలు చెలంగిరి కరమ్ము 
నృత్యముల బాడ గంధర్వ నిచయ మడరి 
రాఘవుల పెండ్లి నయ్యపూర్వ మగపడెను 


చెలగ దూర్య ఘోషము లట ముమ్మారు ల 
గ్నికిం బ్రదక్షిణమ్ము నెమ్మి. జేసి 

బల పరాక్ర మోన్నతులు పరిణయమాడి 
రంత రాఘవులు వరాంగనలను 


చని రంత గుడారములకు 

ఘను లా రఘుతనయులు నిజ కాంతల తోడం 
గని సర్షి సబాంధవ మల 

రి నృపుః డనుసరించి వారి లెస్సగ వెడలెన్‌ 


25. 


26. 


27. 


28. 


29: 


30. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది మూడవ సర్గము. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


బాలకాండము 


సర్గము 74. 


విశ్వామిత్రుడు హిమాద్రి కేగ దశరథుండు సపరివార మయోధ్యకు. బయన మగుట, జనకుండు 
కన్యా ధనము నొసంగుట, ప్రయాణములో దశరథునకు( బరశురాము:డు కనిపించుట. 


రేయి గడవ విశ్వామిత్ర బుషివరుండు 
రాజుల యనుజ్ఞః గైకొని రాఘవులకు 
దీవన లొసంగి ప్రీతినిం దిరిగి యుత్త 
రాద్రి కేగెను వేగ బ్రహ్మర్షి యంత 


చన విశ్వామిత్రుండు జన 

క నృపతి యామంత్రణమున( గాకుత్యుం డం 
త నిజ నగరం బయోధ్యకు( 

జనం దొడంగె హర్ష మడర స్వగణము తోడన్‌ 


వెడలు రాజు ననుగమించె. బుడమి ధవుండు 
జనకుండు విదేహ నాధుడు సమధికముగ 
నిచ్చి కన్యాధనమ్ము లనేక రూప 

ముల నెలమి వేరు వేరుగ బుత్రికలకు 


గోవులు వందవేలు మజి కోటుల సంఖ్యను బట్టు వస్తముల్‌ 
వే వర కంబళమ్ములను బ్రీతి గజాశ్వ పదాతి కూబరుల్‌ 
వావిరి దాస దాసులను భవ్య సురూపల భూషితాంగులన్‌ 


భూవరుం డిచ్చెం దోరముగ ముత్యము లభ్రమ విద్రుమమ్ములన్‌ 


ఇచ్చి హెచ్చుగ విత్తమ్ము సచ్చరితుండు 
మిధిలకుం బతి తా దశరథు ననుజ్ఞం 
గైకొని నరేశ్వరుం డంత వీ(క స్వీయ 
నిలయమున కే(గె సంతస మలర నెడంద 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


బలము లనుగమింప నెలమి సాకేత ధ 

వుండు మహాత్ములు వర పుత్రుల సహి 
తమ్ము సకల ముని గణమ్ము ముందు నడువ 
బయలు దేరె మూరి పార్థివుండు 


చనుచుండంగ సపుత్ర సర్ది తతి యా సాకేత నాథుం డటుల్‌ 
వినిపించెం బటు ఘోర రావములు ద్యోవీథిన్‌ విహంగధ్వనుల్‌ 
దనరెన్‌ జంతు ప్రదక్షిణమ్ము లదరన్‌ ధాత్రీ తలం బెల్లయుం 
గని ప్రశ్నించె వసిష్టు రాఘవుడు భూకాంతుండు విభ్రాంతు.డై 


పక్కి కూతలు రోతలై పిక్కటిల్లెః 

దిరుగు చున్నవి మృగములు గిరగిర వడి 
నుత్త లమ్మహో చెలరేంగెం జిత్త మందు 
నేమి యిది రుల్లు మన గుండె లెల్ల దేవ! 


నా విని పల్కె వసిష్టుండు 

దేవ నిభుండు మునివరుండు తియ్య నయిన వా 
చ్యావలి దీని ఫలమ్మును 

భూవర వాక్రుచ్చెద వినుము రఘు వరేణ్యా! 


రాజ! సూచించు చున్నవి రావములు వి 
హగ ముఖముల వెలువడి భయంకరంపు 
దివ్య ఘటనము మృగముల తిరుగుడు తగు 
శాంతిం గాన తాపము వీడ జనును నీకు 


వా రట్లుండం బలుకుచు 
ఘోరమ్ముగ గాలి లేచె. గుదుపుచు ధాత్రిన్‌ 
భూరుహముల సకలముల న 


వారిత విధిం గూల్చు చుండి వరుస శుభములన్‌ 


తనరెను జీ(క టెల్లెడల దామర సాప్తుని( గప్పి దిక్కులుం 
దనరవు కాంతి పుంజములం దదృల మెల్లను బూది చేతన 


10. 


11. 


12. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


య్యెను బరివేష్టితం బట నహీనము మోహిత మయ్యె మూర్భలో 
మునులు వసిస్థు( డా నృపతి పుత్రులు దక్క మునింగి రెల్లరున్‌ 


అట భస్మచ్చన్నమ్ముగం 

బటు సైన్యం బెల్ల నుండ బడి ధరం బెం జీ6 
కటి క్రమ్మంగ నల్టిశలన్‌ 

జటాధరుండు భీమ నిభుండు చయ్యన రా(గన్‌ 


కనెం గాకుత్పుండు జామదగ్న్యు ఘన భూకాంతఘ్ను దుర్లర్లునిం 
థె యయ 

ఘన కైలాస నిభమ్ము దుస్సహ తనుం గాలాగ్ని సాదృశ్యునిం 

ఘన దేజో జ్వలి తాంగు నల్ప జన వీక్షా దూరు స్కంధస్థి తా 

రి నిరో ధోగ్ర కుఠారు భార్గవు ధనుర్విద్యోత బాహూత్తమున్‌ 


త్రిపుర నాశ శివుని రీతి ముఖ్య శరము 
నూని వచ్చు వాని నుజ్యలు నన 

ER 
లాభముగ వసిష్టు నాదిగ మును లెల్ల, 


గాంచి యొండోరుల వచించి రిట్లు 


నిజ జనకు వధింప నలిగి నృపుల నెల్ల 
మున్ను హింసించి విగత కోపుండు విగత 
తాపుం డెంచండు గద రాజ దమన మిపుడు 
దిరిగి క్షత్రియ వధ తగ దరయ నంచు 


పలికి యర్హ్యము గొనితెచ్చి భార్గవు నతి 
భీమ దర్శను మును లెల్ల బ్రీతి గాంచి 
యొసంగి రామ రామ యనుచు నొయ్యనం బలి 


కిరి మధుర వచనమ్ములు కేలు మొగిచి 


కొని యర్చ బుషు లొసంగంగ 

ఘన విక్రమ జామదగ్ని కాంచి దశర థా 
వని నాథ సుతుని రాముని 

నిన కులవర్ధనునిం బలికె ని ట్లాతనితో 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది నాల్గవ సర్గము. 


బాలకాండము 


సర్గము 75. 


పరశురాముడు దశరథుని ప్రార్థనము గ్రహింపక దశరథ రామునితో శివ వైష్ణవ ధనువుల 
మహిమలను దెలిపి విష్ణు ధనుస్సు నెక్కుపెట్ట మని యట్లు సేయం గలిగిన రామునితో ద్వంద్వ 
యుద్ధము సేయం గలనని వచించుట. 


కం. రామా! దాశరథీ! నీ 
యీ మగంటిమి మేము వింటిమే యద్భుతమున్‌ 
భీమ ధనుర్భంగ మహో 
యా ముచ్చట వింటి మయ్య! యఖిలము రామా! 1. 


ఆ.వె. అద్భుతము ననూహ్య మా ధనుర్భంగము 
సేయ నీవు రామ! చే యిట కరు 
దెంచితిం గొని నితర దివ్యంపు విల్లును 
శుభతరమ్ము నేను జూడ నిన్ను 2. 


కం. ఇది యా విల్లు కనుమ జా 
మదగ్న్య మిది ఘోర నిభము మహి తాస్త్రమ్మే 
కుదురుగం గూర్పుమ శరమును 
బెదరక నీ బలము. జూపు పృథ్వీశ సుతా! 3. 


తే.గీ. విల్లు నెక్కిడ నీ దైన వీర్య మరసి 
వీరవరులకు+ దగినట్టి ఘోర మైన 
నాదు ద్వంద్వ యుద్ధము నిత్తు మేదినీశ 
నందన! రఘుప్రవర! నీకు విం దనంగ 4. 


కం. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


అన వినియా వచనమ్ముల 
ను నృపుం డా దశరథుండు న్‌చ్చి భృశమ్మున్‌ 
ఘన దీన వదనుం డంజలి 


ననె శోకాక్రాంతుం డిట్లు నాతని తోడన్‌ 


విడువుమ క్షత్ర రోషమును విప్రవరేణ్య! మహాయశస్కు! నా 
కొడుకులు బాలు రెల్లరకు( గూర్మిని నీ యభయమ్ము నిమ్ము నీ 
వడరెదు భార్గ వాన్వయము నందు మహాధ్యయనుల్‌ వరవ్రతుల్‌ 
బెడంగిన వంశ మందు బలభేదిం దలంచుచు వీడి తస్త్రముల్‌ 


అట్టి నీవు ధర్మపరుండ వై యొసణితి 

భూమి కశ్యపునకు వనమునకు నేంి 

భార్గవ మహేంద్ర సన్నామ పర్వతమున 
౧ 

నింపుగ నిలయ మ్మరసితి సొంపు మీఅ 


నాదు విలయమున కనంగ వచ్చితి వీవు 
మునివరేణ్య! ఘనుడు పుత్రు లందు 
రాము డొక్క డకట లయమంద జీవింప 
నేర మెల్లర మింక నీదు కతన 


విని పలుకులు లక్షింపక 

ముని భార్గవు( డా నృపతిని మూరి వచించెన్‌ 
ఘను రఘురాముని వీక్షిం 

చి నిశితముగ విక్రముండు శీఘ్రమ యిట్లున్‌ 


ఈ ధను యుగ్మ ముద్ధతి మహీతల విశ్రుత కార్ముకమ్ములన్‌ 
బాధల కో ర్చి చేసె దృఢ భద్ర బలాన్విత రాజితమ్ములన్‌ 
వ్మాధర సన్నిభమ్ములను గార్య విశారద విశ్వకర్మయే 

భూధవ పుత్ర రత్నమ! యపూర్వ విధమ్ముగ నైపుణమ్మునన్‌ 


సుర లొసంగి రందొక్కటి హరునకాత్రి 
నయనునకు నుత్సహింపంగ నరవరేణ్య! 
ద్రిపుర సంహర్తకుం జెల౧ి తివిరి నీవు 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


విజిచిన యది యచ్చోట నా విల్లె చుమ్ము 


రెండవ దిది హరి కొసంగిరి సుర లలరి 
విల్లు దుర్లర్గ మియ్యది వెలయు వైష్ష 
న ధవ యాస 
వ ధను వనంగం గాంతి యుతము పరిగణమ్ము 
సేయ శివ ధనుస్పదృశమ్ము చేవ లోన 


హరి హర బలాబలమ్ముల నరయ నమరు 
లంత నాసక్తి చెలంగంగ నరిగి వినతి 
నలినసంభవు నడిగిరి నరవరేణ్య! 

పరమ కౌతుకమున( దెలుప వలయు నని 


అమరుల భావంబు నెజింగి 

సముచితము సరోజభవుండు సత్వరము విరో 
ధము' గల్పించెను వారికి, 

బ్రముఖుండు సత్యవచనుల నరయ మోదమునన్‌ 


నెరప విరోధ మిద్దణీకి నేర్పున యుద్ధము రోమహర్షమై 
జరిగెను విష్ణుశంభులకు స్తంభితు( డయ్యెను జంద్రమౌళి యా 
హరి వడి హుంకరింప హరు నా ధను వత్తజిం జా(గె మిక్కిలిన్‌ 
గరువము విక్రమమ్ము చెడ( గల్మష కంఠున కింక వింటికిన్‌ 


చారణ సుర తాపస వర సంఘ మపుడు 
కలసి వచ్చి చక్క(గ సుర ముఖ్యు 
లిద్దటిం గని యనునయించి శాంతింపంగం 
జేసి రంత వారిం జెలువముగను 


జృంభితమ్ము కాగ జేవ తటిీగి శివు 
విల్లు భీమ విష్ణు విక్రమమున 

నట్టు గాంచి యెంచి రమరులు విష్ణు వ 
ధికు డనంగ నిరువురం దెల్లముగను 


అలుక నొసంగెన్‌ రుద్రుండు 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


విలు బాణముతో విదేహ విభువరునకు భూ 
తల మందు దేవరాతున 
కల దాంపంగ భద్రముగ మహాత్ముం డంతన్‌ 


ఇది వైష్ణవ కార్ముకము ప 

ర దమన విశ్రుతము రామ! రమ్యము దీనిం 
బదిలముగ భార్గవ బుచీ 

కుదరిని నా విష్ణు వుంచెం గూర్మి చెలంగన్‌ 


పుత్రునకు జమదగ్ని కమ్ముని యొసంగె 
నాదు తండ్రి కప్రతికర్మ నైపుణునకు 

జప తపోబలుం డుంచ6గం జాప వరము 
నర్జునుండు దుర్మతి చంపె నమ్మహాత్ము 


విని యతి దారుణంపు మృతి విప్తుని నా పితృ దేవు ఘోరహ 
త్యను భువి రాజు లందటిీని నంతము చేసి యనేక వారముల్‌ 
ఘనముగ భూమినిం బడసి కశ్యప సంయమి కిచ్చి దానరీ 
తి నవభృథం బొనర్చి తగ దివ్య మహేంద్ర నగమ్ము( జేరితిన్‌ 


తగు తపోబ లాన్వితమునః దనర నచట 
రామ! వీర్య మడర ధనుర్భంగ మీవు 
సేయుట విని మహాబల! శీఘ్రమ యరు 
దెంచితి నిటకు వీక్షింప నెంచి నిన్ను 


9 


ది యా వైష్ణవ ధనువు ల 
సదుత్తమము క్షత్రధర్మ సంచారివియై 
యిది పితృ పైతామహము బె 


డిదంపు' గార్ముకము సుమి వడి గొనుమ దీనిన్‌ 


పూరింపుమ యీ చాపం 

బారవ మెసగంగ' బర పురాలిఘ్నమ్మున్‌ 
పూరించి తేని రామా! 

పోరాటము ద్వంద్వ మిత్తు మూరి భయదమున్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది యేనవ సర్గము. 


బాలకాండము 


సర్గము 76. 


రఘు రాముడు విష్ణు చాపము నెక్కు పెట్టి యది వ్యర్థము కా' గూడదు కాన బరశు రాముని 
కోరికపై నాతండు తపస్సుచే నార్జించిన లోకములను బాణము విడిచి లయము చేయః 
బరశురాముడు మహేంద్రగిరికి దిరిగి వెడలుట. 


కం. భార్గవ రాముని దర్పా 
నర్గళ గిరలు విని మన్నన జనకునకు నౌ 
మార్గము నెంచి యెడ(ద నా 
భార్గవుతో రాము డనియెం బన్నుగ నిట్లున్‌ 1. 


కం. వింటిని భార్గవ పుంగవ! 
తొంటిని మీ చేసి నట్టి తోరపు బనినిం 
గంటివి పిత్రూణము వె 
న్నంటి నృపుల( జంపం దీర నందుమ నుతులన్‌ 2. 


కం. అవమాన పబచితివి భా 
ర్గవ! నన్నిట వీర్యహీన రాజాన్వయ సం 
భవ యుక్తపు( బనులకు జా 
ల వని కనుమ నా బలం బలర నీ విచటన్‌ 3. 


చం. పలికి రఘూత్తముం డిటుల భార్గవు వింటి గ్రహించి కుద్దుడై 
ములికిని, గూడి యంత మునిపుంగవు చేతుల నుండి యల్లెకుం 
జులుకన( బూని బాణమును జోద్యము మీజంగం బల్కె నంతటం 
జెలువపు భాషణమ్ములను శీఘ్రమ భార్గవు తోడ నివ్విధిన్‌ 4. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


బ్రాహ్మణుండవు గావున బరమ పూజ 
నీయుః డవు నాకు మటి దలపోయ నన్య 
కారణమ్ము విశ్వామిత్రు కతన గలదు 
ప్రాణ హర శరమును వేయ రాదు నాకు 


నీ నడచు శక్తిని నయిన నీ తపంపు 
మహిమ బొందిన యప్రతిమంపు లోక 
సంచయమ్ముల నైనను సంయమీంద్ర! 

నే హరింప జేయుదు( బల్కు నీదు వాంఛ 


పరపుర భంజన వైష్ణవ 
శరమ్ము దివ్యమ్ము వ్యర్థ శరముగ భువిలో 
బరంగం దగదు వీర్యమ్మునం 

బర దర్ప వినాశి విష్ణు వర ధను వెంచన్‌ 


కర పద్మస్థ మహోన్న తాయుధ నృపుం గాంచంగ సర్షివ్రజా 
ఆ ఆః ఆ ఆః తి ఆః 
సుర సబ్రహ్మ సురాలి సిద్ధగణ సచ్చుద్దాత్మ గంధర్వ కి 
న్నర సిద్దావలి యప్పరోగణ మహా నాగాలి సచ్చారణుల్‌ 
థ 
వర రక్షస్సులు నేగుదెంచి రల సంభావ్యుల్‌ మహాశ్చర్యమున్‌ 


నిశ్చలమ్ము గాంగ నిల్బె లోకమ్ములు 
ధనువు నెత్తి నంత నినకులేశు 
డడరి వీర్యహీను( డయ్యె నా జామద 
గ్ని కనుచుండె రాముని వదనమ్ము 


మెల్లగ బల్కెను వీర్యము 

డుల్ల నతని తేజపుం బటుత్వమ్మున న 
బృ్బల్లిదుండు జడుం డయి తా 
దల్లడిలుచు నిల్చి జామదగ్ని యతనితో 


కశ్యపున కిచ్చితిని మును గాశ్యపి వర 
దానముగ రఘురామ! యధ్వరపు టంత 


తే.గీ. 


మందు నిందుండ వలదంచు నమ్మ హాత్ము( 
డానతి నొసంగె( గైకొని దాన మలరి 


భూమి నెల్ల నొసగి కశ్యపునకు నపుడు 

ప్రతినం దగ నూని కాకుత్స! పరమ నియతి 
థి 

ఘనుండు గురువర్యు మాటకు, గట్టుపడుచు 


రాతిరి వసుధ వసియింప రాదు నాకు 


12. 


గమనపు శక్తి వీరవర! కావున నాకు లయంబు సేయ రా 

దు మనుజముఖ్య! హర్షమునం దూర్ణము పోవ మహేంద్ర శృంగికిన్‌ 
సముచిత రీతి లోకముల సత్య తపఃఫలితమ్ము లయ్య జం 

పుమ వడి జాగు సేయకుమ మూరి శరమ్మున( బద్మలోచనా! 


తే.గీ. 


కం. 


నిన్నెటీ(గితి ధనుస్స్ప్పరృ నీరజాక్ష! 
యక్షయండవు నిర్జర పతి వంచు మధు ని 
షూదనుండ వంచు నెమ్మది క్షుణ్ణముగను 
స్వస్తి నీకు బరంతప! సదమలాత్మ! 


సురవరులు చూచు చుండిరి 

గురు కర్మ ధురంధరుండ! కూడి సమర మం 
దరి వీరోగ్రుండ వప్రతి 

వర విక్రముండవు గుణాభివంద్యుని నిన్నున్‌ 


లభింపంగ ననర్లుండ 
బు బా 
నిజ్ఞగతి రఘూద్వహుండ నే నోడంగన్‌ 
ముజ్జగముల విభునకు నా 
యుజ్జ నరయ రఘువరేణ్య! యుద్ధము నందున్‌ 


విడువుము బాణము వేగమ 

తడ వేమిటి కింక రామ తామర సాక్షా! 

కడు వడి నేంగెద గిరికిం 

దడంబడక మహేంద్రమునకుం దద్దయు: బ్రీతిన్‌ 


14. 


15. 


16. 


17. 


కం. అన జామదగ్ని రాముడు 
విని రాముండు దాశరథి సువిక్రముః డంతన్‌ 
ఘనశిత శరమ్ము వే విడి 
చెను శ్రీమంతుం డపుడు విశేషపు మహిమన్‌ 


కం. శరఘాత లోకములు నిజ 
పరమ తపోలబ్దములను భార్గవుః డీక్షిం 
చి రయమున మహేంద్ర గిరికి 
దరలెను బ్రీతి వర పర్వతమునకు నంతన్‌ 


ఆ.వె. అంత నంధకార మణంగె దికోప ది 
శలను సర్ది సుర నిచయము పోొగిడె 
నుద్యదాయుధుని సముచితముగ రఘు రా 
ము నెలమి భృశముగ నపూర్వ కర్ము 


కం. రాముండు జామదగ్ని మ 
హా ముని విభుండు నుతియించి యద్ధాశరథిన్‌ 
రాముని( బ్రదక్షిణం బభి 
రామున కొనరించి యేంగె రతి నిజ గతికిన్‌ 


18. 


19. 


20. 


21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది యాజవ సర్గము. 


బాలకాండము 


సర్గము 77. 


పరశురాముడు శాంతి. బడసి వెడలి నంత రఘురాము( డా గొప్ప ధనుస్సును వరుణుని చేతి 
కిచ్చుట, యంత నందజు నయోధ్యకుం జేరు కొనగా గౌసల్యాది రాణు లందు కోడండ్ర నంతః 
పురమునకుం గొనిపోవుట, భరత శత్రుఘ్నులు మేనమామ యుధాజిత్తునితోం గేకయ రాజ్యమున 
కగుట, రామ లక్ష్మణులు తండ్రికి రాజ కార్యముల దోడుండుట, సీతారాము లానందముగ 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


విహరించుట. 


చన భార్గవుం డెడ(ద శాం 

తినిం బొంది తగ రఘువంశ తిలకుం డంతన్‌ 
ఘనమౌ యా ధనువును వరు 

ణుని హస్తం బందు నుంచెను ముదం బారన్‌ 


వినయముతో వసిష్ట ముఖ విజ్ఞ మునీంద్రుల కెల్ల మ్రొక్కి తం 
డ్రిని. గని విహ్వలాత్ము ననె శ్రీరఘు రాముండు భార్గవుండు వే 
చనె జతురంగ సైన్య మింకం జక్క నయోధ్యకు నే/గ నిండు మీ 
రనుమతి సేనకుం బతిగ నందటి మే(గగ సమ్మదమ్మునన్‌ 


నిలిచెను ధ్వజిని యనుమతికి 
జలార్థ మా చాతకముల సరణి నరేంద్రా! 
లలితముగ నిచట గనుయడీ 


కలవర మేల యొుసంగుండు తగ ననుజ్ఞ వడిన్‌ 


రాముని భాషణమ్ములను రమ్య తరమ్ముల నాలకించి యా 
రాముని కౌగిలించియు శిరమ్మున ముద్దిడి సంతసమ్మునన్‌ 
రాముని పోక నవ్విధి కరమ్మిడ హర్షము తల నిట్టులన్‌ 
రాముని గూడి నే నిట వరమ్మన గాంచితి జన్మ మన్యమున్‌ 


సేన కంత నిచ్చె నానతి( గదలంగ 

వేగ పురికి రాజు ప్రీతి మీఅ 

దశరథుండు కదల ద్వరితమ్ము సైన్యమ్ము 
కని రయోధ్య నెదుట గన్ను లలర 


ఎగుర. బతాకముల్‌ వరుస నిమ్ముగ త్రూగంగ వాద్యఘోషముల్‌ 
తగ బథ పంక్తి: జల్లంగ నుదమ్ము ఘనమ్ముగ( బుష్ప రాశియే 
యగపడ నెల్లెడం జెదరి యప్పుర వాసులు మంగ ళార వా 

ళి గిరల స్వాగతింపంగ సలిల నరేంద్రుండు సేరె నప్పురిన్‌ 


నగర వాసులు పౌర జనమ్ములు ద్విజ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


గణ యుతం బెదురు చనంగ ఘనులు తనయు 
లనుగమింప శ్రిమంతుండు నవని ధవుండు 

త్‌ తి, | ఆ 

సరె హిమవన్నగ నిభ విశిష్ట గృహము 


రాజు స్వజనము( గూడి కరమ్ము సంత 
సించె నిజ మనోరథములు చెలగి తీర 
వధువులం గొనిరి కౌసల్య వడి సుమిత్ర 
సుదతి కైక యన్య సతులు సురుచిరముగ 


సీతను సుమహాభాగను నాతి యూర్మి 

ల నింక మాండవి శ్రుతకీర్తుల ననునయము 
గ నలువురను బ్రీతిం గొనిరి కాంత లెల్ల 

నృప సతీమణు లా రాజ గృహములకును 


మంగళద్రవ్యములు గొని యంగనా మ 
ణు లిక బట్టు వస్త్రమ్ములను ధరియించి 
భక్తి దేవాలయము లందు భవ్యముగను 
బూజలు సలిపి రెల్లరు ముదము మీజ 


ప్రమదలు మ్రొక్కి మ్రైొక్కం దగు వారికి నమ్రత రాజనందనల్‌ 
తమ తమ యిండ్ల కేగి వనితామణు లంత గుబేర వేశ్మ తు 
ల్యములకు గోవులన్‌ ధనములం దనియంగ ద్విజాలిం జేసి స 
వ్యముగ నిజాత్మ నాథులను బన్నుగ౦ గూడి సుఖించి రింపుగన్‌ 


సుతులు ఘనుల్‌ మహాత్ము లతి శూర వరేణ్యుల నుత్తముల్‌ భువిన్‌ 
సతులను గల్లి యస్త్ర సువిశారదు లెల్లరు విత్త వంతులున్‌ 

నుత సఖ సంచయాన్వితులు నొవ్వు లెటుంగక తండ్రి నింపుగన్‌ 
సతతము కొల్చు చుండి నర సత్తము లుండిరి రాజనందనుల్‌ 


కడవ(గం గొంత కాలము సుఖమ్ముగ భూతల నాథు( డింపుగాం 
గొడుకునిం గాంచి యా భరతు. గూర్మినిం బల్కెను గైకయీ సుతున్‌ 
వడిం గొనిపోవ నిన్నటకు వచ్చెను నెమ్మి యుధాజితుండ యి 
క్కడకు( ద్వదీయ మాతులుండు గాంచుమ కేకయ రాజపుత్రుండే 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


మిథిల లోన నన్నర్థించె మేనమామ 
బుషుల మధ్య నట్లు నతని కింపు కొలుప 
దగుదు వీవు పుత్రక! సమ్మదముగ ధర్మ 
విదుండ వట్లు దొడంగు మింకం బదిలముగను 


విని యా మాటలు వల్కః దండ్రి భృశ సంప్రీతిం గుమారుండు స 
ద్వినయుండా భరతుండు రాము. బరిరంభించెం దమిన్‌ లక్షృణుం 
దన తండ్రిన్‌ మటీ తల్లి నన్న నట యుక్తంబౌ యనుజ్ఞం దగం 
గని యర్ధించి చనంగ+ జాగె ననుజుం గాంక్షించి శత్రుఘ్నుతో 


చన భరతుడు రామచంద్రుండు లక్ష్మణుం 
డతి బలుండు నిరువు రతి వినయము 
తోడ దండ్రి సతము తోరము సేవించు 
చుండి దేవ నిభుని నుండి రెలమి 


జనకుని యాజ్ఞ వహించి త 

గిన రీతి రఘూత్తముండు కెరలుచు మిగులం 
బనులను బౌరజన హితము 

లను బ్రియముల( జేయు చుండె రాముం డెలమిన్‌ 


మాతలకు సతమ్ము మాతృ కార్యము లొన 
రించుచు వినయమున నంచితముగ 
గురువులకు. జెలంగి గురుకార్య కాయము 
నెమ్మి పర్యవేక్షణమ్ము సేయు 


ఇవ్విధ మగు రఘురాముని 

యవ్వర వృత్తమ్ము గాంచి యవనీశుండున్‌ 
దవ్వుల దేశ నివాసులు 

నవ్విప్ర పురజను లుండి రానందమునన్‌ 


సకల ప్రాణి సమూహము 
నకు భువన చయమ్మునందు నలినజు భంగిన్‌ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ప్రకటిత సత్యపరాక్రము౦ 
డు కన్పడె నినకుల రాముండు పురజనులకున్‌ 


కడపెను బెక్కు బుతువులును 

బడతిన్‌ సీతను మనస్వి, బన్నుగ నిడి తా 
నెడందన్‌ నిత్యము రాముండు 

కడు ముద మూని విహరించె( గాంతామణితో 


సీత మదిలోన గాంతుండు ప్రీతి ద్విగుణ 
మై విరాజిల్లు చుండు వా రంతరాత్మ 
లోన బొడంజూపి నవియును లోన నుంచ 
కుండ నుందురు జెప్పుచు నండం జేరి 


రాము నాత్మ లోన నిలిచి భూమితనయ 
సీత దేవతా సన్నిభ శ్రీసతి వలె 

రూప మందు. జెలంగెడి నా పడంతుక 
కరము ప్రీతయై నిత్యము పరంగు చుండు 


అతడు రాజర్షి నందనుం డామె యుత్త 
మంపు రాజకన్యామణి యింపు మీ 

వారు కలసి వెలింగిరి శ్రీ రమా స 

తీ మతల్లి విష్ణువు లన దివ్యముగను 


రణ దుర్చేధ్య మహాస్త్ర శస్త్ర చయ పూర్ణ జ్ఞాన వన్నిత్య ల 
కణ సంసేవిత తృప్త చిత్త! కరుణా సంవీత సంవీక్షణా! 
గుణ టంకార పరాజి తారి! సత తాక్షో భ్యాంతరంగా! లస 


ద్గుణ ధారా విలసచ్చరిత్ర! రిపు జిత్కోదండ రామప్రభూ! 


దశరథ తనయ! సదమల చరిత్రా! 
కుశలవ జనక! సుగుణ గణ ధామా! 
శశినిభ ముఖ! హరి సదృశ సుమధ్యా! 
దశముఖ విదళన! ధరణిజ నాథా! 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


మాలిని. సకల సుగుణ ధామా! శత్రు సంహార కార్యా! 
సకల కలుష విధ్వంసా! దయాంభోధి రామా! 
సకల విబుధ సంరక్షా! స కోదండ హస్తా! 
సకల భువన రక్షాసక్త చిత్తా! నరేంద్రా! 27. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది యేడవ సర్గము. 
శ్రీమదాంధ్ర రామాయణము నందు బాలకాండము సమాప్తము. 


